పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్మాలయం హైదరాబాద్‌ వారి 
రెండువేల రూపాయల ఆర్థిక సహాయంతో ముద్రితం 


an पि 


కవితా 05९ 


సూర్యదేవర రవికుమార్‌ 
హాయ నంచూాలకులు 
రుశు సంవద్ధ్దక శాలు 


SNEHA GEETAM 
A collection of Telugu 


Poetry written by 


Dr. 5. Ravi Kumar, B.V.Sc. 
Animal Husbandry 


ISBN 81-900 357-2-X 


తొలి కూర్చు : జనవరి 1999 
వెల : రూ. 20 


ప్రచురణ సంఖ్య : 12 
సాహితీమిత్రులు 
మచిలీపట్నం 


త్రుతులకు ~ 

1. ఎనీ. స్వరూపరాణి 
రుశువైద్యశాల 
గుడవలేరు 


mas cn 


కృష్ణాజిల్లా - 521 356. 


2. సాహితిమిత్రులు 
27-431, పాతరామన్న్షపేట 
మచిలిపట్నం-521 001. 
© (68672) 21345 


ముద్రణ 


బృందావన్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటిర్ట్‌ 


ఫోన్స్‌ : 21204 27204 


First Edition : Jan. 1999 


PRICE : Rs. 20/ 


Publication No. 12 
SAAHITHEEMITRULU 
MACHILIPATNAM 


For Copies : 
4. S. SWARUPA RANI 


C/o Vet. Hospital 
GUDLAVALLERU 


Krishna Dist., AP. 521 356 


2. SAAHITHEEMITRULU 
27-431, 
Machilipatnam-521 001. 
© (08672) 21345 


Printed at : 

Brundavan Offset Printers 
Buttaipet, Machilipatnam 
Ph : 21204, 27204 


Il 


ఈ నా కవితలు నా మానసిక ఆనందం కోసం ఒక సంతృప్తి కోసం 
వ్రానుకొన్నది. ఇది మరి కొందరి మననులలో కూడా కొంత స్పందన 
కలిగించాయనటానికి వీటిని తమతమ పత్రికలలో ప్రయరించేందుకు 
ఎంపిక చేసుకొన్న ఆయా పత్రికా సంపాదకులే సాక్షులు. అందుకే ధైర్యం 
చేసి వీటిని మళ్లి - ఒకచోట చేర్చి సంపుటంగా - ప్రచురించబూనటం. 
ఇందులోని తోలి కవిత స్నేహ గీతం మా వి.బి.జి. తిలక్‌ ను ఉద్దేశించినది. 
తిలక్‌, నేనూ తిరుపతి వెటర్షలీ కళాశాల కూర్చిన మిత్రులం. తిలకిది అమలిన 
హ్యృదయం. దానికి చిహ్నమే ఈ కవిత. అలాగే గత 20 ఏళ్ళకు పైగా 
ఆత్మీయతతో అల్లుకుపోయిన మరొక మిత్రుడు ముసునూరి చిన అప్పారావు. 
ఈ సహ్యదయులకు ఎప్టటినుండో ఇవ్వదలచుకొన్న కానుక ఈనాటికి 
ఇవ్వగలుగుతున్నాను. నా యీ కోరిక నెరవేరటానికి చేయూత నిచ్చిన పొట్టి 
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి ముందుగా నా హృదయ 
పూర్వక క్యతజ్ఞితలు తెలుపుకొంటున్నాను. 

ఈ కవితలను తమతమ పత్రికలలో ప్రుచురించి द భారతి, 
స్రవంతి, తెలుగు విద్యార్థి, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, యువకవత తదితర 

పత్రికా సంపాదకులకు | 

ఈ సంకలనానికి ముందు మాటలు వ్రాసి నా కవితలలోని కవితా 
గుణాన్ని తూచిన మినీ కవితా విష్ణువు రావి రంగారావు గారికి 

దినిని తమ సంస్థ తరపున ప్రచురించిన మచిలీపట్నం “సాహితీ 
మిత్రులు” సంస్థకు 

ఈ కవితా సంకలనాన్ని సుందరంగా అచ తప్పలు లేకుండా ముద్రించి 
యిచ్చిన బ్యందావన్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ మచిలీపట్నం వారికి 

నా మనః పూర్వక కృతజ్ఞతలు. 


బహుధాన్య మకర సంక్రాంతి ` సూర్యదేవర రవికుమార్‌ 


15-1-1999 


విమర్శ, కవిత్వం పరస్పరం సంపూరకాలు. రెండు సాహీత్య ప్రక్రియలు వైరుధ్యం 
లేకుండా ఒకే వ్యక్తి నుంచి వెలువడవచ్చు. నిజానికి ప్రతి కవిలోను విమర్శకుడు ఉంటాడు. 
అలాగే ప్రతి విమర్శకుడిలోను కవి ఉంటాడు. అనుభూతులకు స్పందించినపుడు కవి, 
శాస్త్రీయ దార్శనిక దృష్టితో అనుశీలించినపుడు విమర్శకుడు వృక్తమౌతారు. 

దాదాపు 30 సంవజత్లనాలకు పైగా సాహిత్య సేవ చేస్తున్న డా నూర్మదేవర రవికుమార్‌ 
వ్యాసాలు అలనాటి మేటి సాహిత్య పత్రిక 'భారతి'లో తరచుగా వస్తూవుండేవి. ఆనాటి తరం 
సాహితీవేత్తలందరూ ఆయన సాహిత్య విమర్శలోని సత్తా తెలిసినవారే. నిడదవోలు, ఆరుద్ర 
సప్రభ్యతులు ఆయన చేస్తున్న సాహిత్య పరిశోధనను మెచ్చినవారే. 

విమర్శకులలో కవిత్వం రాసినవాళ్లు కూడా ఉన్నారు. ఆర్‌.ఎస్‌. సుదర్శనం గొప్ప 
సాహిత్య విమర్శకులు. ఆయన మంచి కవిత్వం రాశారు. అలాగే చేరా కూడా కవితల 
సంపుటి ప్రచురించారు. ఇటీవల ద్వానాశాస్తి కూడా తమ కవిత్వం ప్రచురించారు... ఇపుడు 
సూర్మదేవర కూడా పాఠకులకు తమ కవిత్వాన్ని అందజేయటం సంతోషించదగిన విషయం. 

నూర్యదేవర ద్యష్టి నమగ్రమైనది. ఏదో వరిమితమైన భావజాలానికి బంటీ 
అయినవారు కారు. అలాగే ఏవో కొన్షి ఛందస్లులకు కుంచించుకుపోయిన వారు కారు. 

ఈ సేహరీతం' లో వచన కవితలు, గేయాలు, పద్యాలు, మినీ కవితలు కూడా 

ఉన్నాయి. మనస్సులోంచి భావం వెలువడేటప్పడు తగిన రూపాన్ని అదే ఎంచుకొంటుంది 
అనటానికి వీరి కవితలు సాక్ష్యం. ఆధునిక కవితా రూపం వచన కవితే అయినా 
లయాత్మకంగా ప్రవహించే పద్యాలు, గేయాలు వదులుకోగూడదు. తెలుగువాడి జీవనాడి 
లయ. తెలుగు సామెతల్షి పరిశీలించి చూస్తే పద్య పాదాల్హ్లాగా లయాత్మకంగా వినిపిస్తాయి. 
సామాజిక నసమస్సలమీద గేయాలు రాసి విప్లవ కవులు ప్రజల్షి చైతన్యవంతుల్షి చేసారు, 
చేస్తున్నారు. కానీ పథ్యం దగ్గరే కొంతమందికి అపోహలు ఉన్షట్టున్నాయి. పద్యాన్ని కూడా 
ఆధునిక భావాల ప్రబారానికి ఉపయోగించుకుంటే అవి జనం నోళ్లలో నిలిచే అవకాశం 
పెరుగుతుంది. అందుకే ననుకుంటా, అవధాన कष्ठ వాచస్పతి రాళ్లబండి కవితాప్రసాద్‌ 
పద్యం పేదవాడి సంగీతం అంటుంటారు. పద్యంలో చెప్పిన భావం పాడుకొనటానికి వీలుగా 

ఇక విషయానికి వస్తే- యీ సంపుటిలో నూర్యదేవర అనేక విషయాల మీద 
స్పందించారు. వీటన్నింటినీ చూస్తే ప్రకృతిలో మనిషి ఒక భాగమని కవి భావించినట్లు 
తెలుస్తుంది. ప్రక్యతినీ, మనిషినీ ప్రేమించిన సూర్యుడు డా॥ సూర్యదేవర రవికుమార్‌. 

ఈయన కవిత్వంలో ఏకాకిగా నిలబడ్డ ముసలి వ్యక్షాలు, శిశిరాన్ని వనుంతంగా 
మార్చి చూపిన చేవగల ప్రక్యతి, పెనుచీకటి వలయంలో మినుకు మినుకు మనే చుక్కలు, 


Vv 


కష్టాల కారుమొయిళ్ళ మధ్య మెరుపుతీగలు కనిపిస్తాయి. జీవితపు ప్రమిదలో ఆత్మీయతా 
తైలం నింపేది, విరిలాంటి, నెమలి పురిలాంటి మనోహరమైన స్మేహం అగుపిస్తుంది. పూర్వం 
భులయమారుతంలా వచ్చి కురిసే మేఘం- ఈరోజుల్లో పెనుగాలి, పిడుగుల ఫెళఫెళలు 
లేనిదే వర్షం లేదని మారిన ప్రకృతిని మన కళ్ళ ముందుంచుతారు. 

స్పకృతిలో మనిషి బక భాగమని భావించే సూర్యదేవర దృష్టిలో మనుషులతో కూడిన 
ఈ సమాజం కూడా ప్రకృతిలో భాగమే. మితవచనం, హితవచనం, సత్యవచనం సదా 
ప్రయోగించే మనిషి సాక్షాత్తు మహర్షి లాంటివాడని, ఆయన లోకకల్ళాణాన్ని కాంక్షించే 
దివ్యమూర్తి అని కవి భావిస్తారు. ఆరుగాలం అరిరేలా కరిగేలా శ్రమిస్తూ సంపదలను 
స్యష్టించేవాడు ప్రతిఫలం పొందకుండా అడ్డుకునే రాబందుల దళవాయిల్చి నిరసిస్తారు. 
అందని ధరల చుక్కల చూపులతో పాటు, నిప్పలో కాలే మానవతా హ్యృదయం పాఠకుడికి 
కనిపిస్తుంది. ఒక గాంధీ, ఒక సుభాసు, ఒక వివేకానందుడు మళ్ళీ ప్రభవించాలని, జనతకు 
మార్గం చూపించాలని కవి కోరుకుంటారు. 

ఈరోజు గొప్ప వాళ్ళనైనా సరే లెక్కచేయని దుస్థితులు పెరుగుతున్నాయి. ఇలాంటి 

రోజుల్లో ఎందరో మహాతుర్ని ఎంతో వినయంగా సరించుకొనే సంస్కారం సూర్యదేవర 
కున్నది. ఈయన చిత్తశుద్ది మెచ్చదగినది. ఆరుద్ర, కరుణశ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి, 
మధునాపంతుల, ఎన్‌.జి. రంగా, కారొని పాపయ్య, తుమ్మల సీతారామమూర్తి, 
ఇందిరాగాంధి, ఎన్‌.టి. రామారావు ప్రభ్యతుల గురించి రాసిన పద్మాలు ఆ మహానుభావుల 
కృషిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి 

చాలాకాలంగా పశుసంవర్థక శాఖలో విశిష్టసేవ లందిస్తున్న డా॥ సూర్యదేవర 
రవికుమార్‌ పశువైద్యుణ్ణి ఎలా శ్లాఘిస్తున్నారో గమనించండి. 

ఇదిగొ యిటనొప్పి యిట తీపు ఇచట మంట 

యనిన రోగము పోల్హుట అబ్బురంటబె ! 

మూగజీవుల రోగాల బోల్ల్తు వీవు . 

జయము పశువైద్యుడా! నీకు జయము జయము! 

స్నేహ గీతం కవితా నంవుటిని మచిలీపట్నం సాహితీ మిత్రుల ప్రచురణగా 


ప్రచురించటానికి అంగీకరించిన డా॥ సూర్యదేవర రవికుమార్‌ కు సాహితీ మిత్రులందరి 
తరపున క్యతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యిద్దరి మధ్య సేహం యిరవయ్యేళ్ళ నాటిది. 


ఈ స్నేహ బంధం వల్లనే ఆయన అడిగిన వెంటనే నేనీ నాలుగు మాటలు రాయటానికి 


సాహసించాను. ఆయన సహ్యదయతకు నొ నమస్ముమనస్ల్టులు. 
తెలుగు విభాగం ని 
ఆంధ్ర జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కళా - డా॥ రావి రంగారాపు 


మచిలీపట్టం | 31-1-1999 


Vi 


ఈ రచయిత ఇతర రచనలపై పత్రికల, పండితుల 


నండూరి బాపయ “విఘ్నేశ్వర చరిత్రము” గురించి - 

“గ్రంథం సంగతి ఎలా ఉన్నా టీనికి పరిష్కర్త కూర్చిన విపులమైన పీరిక 
ఎంతో విలువైనది. రవికుమార్‌ గారు ఎంతో పరిశ్రమ చేసి పెక్కు 
విషయాలను సేకరించి వినాయకుని గురించి వున్న గ్రంథాలను గురించీ, 
వినాయక క్షేత్రాలను గురించీ, కవిని గురించీ, అతని ఇతర క్యతులను 
గురించీ కవి వాడిన కొన్ని స్వతంత్ర ప్రయోగాలను గురించీ వివరించారు 
ముఖ్యంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిది వినాయక 
దేవాలయాన్ని గూల్లీ మణికంరేశ్వర వరదరాజాలయాలను గురించి ఎనో 
విషయాలను అందజేశారు | | 

భారతి మారి 1973 

“మీ లీ గ్రుథమునకు వ్రాసిన 73 పుటల పీరిక అమోఘముగా నునది 
మీ సాహిత్యక్యషి ఇంకను ఇతోధథికముగా వర్ణిల్లుగాక యని ఆశీర్వదించు 
చయన్నాను.” | 

- నిడదవోలు వెంకటరాశ్రు 14-10-72 

“మ్‌ కృషి, ఆసక్తి దక్షతా మీ పీఠికలో ప్రతిఫలిస్తున్నాయి. ఇటువంటి 

విపుల పీఠికలే ఉత్తరోత్తరా విజ్ఞాన సర్వస్వాలకు మళ్లి ఆకరాలు కావాలి. 
- ఆరుద్ర 20-9-72 
“వ్యాస సుధ గురించి - 

“మీ పరిశోధనలు దీక్షతో చేస్తున్నవని ఆ వ్యాసాలు చాటుతున్నాయి 
టిక్ష రాటుతేలి పరిపక్వమై ఫలప్రదమైనపుడే దక్షత వస్తుంది. మీరు ఆ దిశలో 
ప్రయాజణిస్తున్నట్లు కశ్చడుతోంది.” 

- ఆరుద్ర 29-4-89 

“రచయితలోని ప్రతిభా వైవిధ్మానికీ, రచనా पव ఈ వ్యాససుధ 
నిజంగా ఒక ఉత్తమ ఉన్నత సాహితీ సుధ” 

- నంజీవదేద్‌, తుమ్మపూడి 


Vil 
“పూర్వ పరిశోధకుల క్యషిని తైపారు వేయడంలోనూ, అందలి 
నిజానిజాలను బేరీజు వేసి నిష్కర్షించడంలోనూ, సొంత అభిప్రాయాలను 
వ్యక్తీకరించడంలోనూ రచయితలకు గల సంయమనమూ సత్యప్రితీ, 
నరసవచో విలాసమూ, ఈ సంపుటిలో అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి" 
| _ తూమాటి దొణప్ప, హైదరాబాద్‌ 
“ఆరు నెలల తెలుగు కవితలు ~ ఒక పరిశీలన” గురించి 
“వృత్తిరీత్యా వెటర్షరీ వైద్యుడైన రచయిత ఈ సమీక్షలో చక్కగా తెలుగు 
కవితలను డిసెక్ట్‌ చేయటం విశేషం” 
| - వనిత, అక్టోబరు ७3 


“ఇలాంటి పరిశీలన ఈమధ్య రాలేదు తెలుగులో” 


_ పాపినేని శివశంకర్‌, గుంటూరు 


“ఆ ఆరునెలలు ఎప్పటివైనా చదువరికి ఐిషయమూ వివరణ కొత్త 
గాబట్టి- కొత్త రుచిగానే ఉంటాయి.” 
| ~ నాగభైరవ కోటేశ్తరరాము, ఒంగోలు 


“వ్యత్తితో ప్రమేయం లేకుండా నిరంతరం సాహితి వ్యాసంగం 
కొనసాగిస్తున్న మీ రసహృదయం ఆదర్శప్రాయమైనదని మా భావన.” 
- ఆబార్ధ ఖభావన్‌, విజయనశగరం 


“పరిశీలనలో భావస్పష్టత, విశ్లేషణలో సాత్విక ధోరణి నన్ను బాగా 
ఆకట్టుకొన్నాయి. ఇది పరిశోధకులకు ఒకే రిఫరెన్గులా ఉపయోగపడ్తుందని 
నా విశ్వాసం.” | 


- రాధేయ, తాడివత్రి 


“మీరింత సునిశిత పరిశోధన చేయగలగటం నాకు పరమానంద 
మైనది. ఈ తాత్మాలికపు పరిశోధన అలా వుండగా శాశ్వతమైన కావ్య 
పరిశోధనం చేపట్టి మీ సాహితీ సామర్ణ్యాన్ని వెల్లడించడానికి యత్నించ 
గలరని నమ్ముతున్నాను.” 


~ ఊట్ల కొండయ్య, హైదరాబాద్‌ 


॥ ५ 


స్నేహ గీతం 
ఎంత మార్చు! 


ఏకాకి, శాంతి దీపావ౪ 


పునరంకితం 


పలాశం 

నేను-నీవు, మహర్షి, సుఖం 
టిపాలు వెలిగాయి 
శిఖరం చేరేదాకా 


హృదయాంజలి, గడియారం 


పునర్ణన్మించ 

మార్చు లేని పాట 
ఉదయగిరి 

నిర్టూమ దిపాలు 
క్యషితో నాస్తి... 
రాబందుల దకవాయి 
కలలు 


తమ్ముడూ! ఒక్కమాట 


చెళ్లీ! దీపం వెలిగించు, మరినీడ 


కవితా జ్యోతి 
బొమ్మల కొలువు 
కలం వెక్కిరిస్తోంది 
కర్తవ్యం 


వారా పత్రిక 
व # क + 


జరాసంధియం 
అపేక్ష 

షష్టి పూర్తి 

तकु రీతం 
జెండా పాట 
జనయిత్రీ! శుభధాత్రి! 
గురుపూజ 
సమాధిపై సంచలనం 
కరుణశ్రీ ` 
మానవతా! నీ కోనం 
మకర నంక్రాంతి 
అప్పగింత 

కవిరాజు 


పరివేదనము 
తెలుగువారి దివ్య తేజం 
పద్భ హారతి 


ఎక్కట్లు 


32 
34 
36 
38 
40 
41 


42 


43 


43 
45 
47 
48 
49 
50 
53 
54 
55 
56 
57 
58 
59 
60 


63 


65 


67 


gee %% ९2042 > ९2 ठ ९९२९८००९ 


mere 7, 1 7 ~ 


స్టేహ దీతం - నూకడ్చదేవర రవికుమార్‌ 


నిజంగానే నువ్వూ నేనూ 

నేస్తం ! మళ్లీ కలిసి బ్రతికే రోజు వస్తే 
కాలంకాని కాలమయినా 
బెదకోయిల ఎలుగెత్తి కూస్తుంది. 
అమావాస్య చీకటయినా 

సిరివెన్షైల ఏరబూస్తుంది 

అక్షరాలలో తెలుపలేని ఆనందం మన 


అంతరంగాలలో విలాసంగా తాండవిస్తుంది. 


జీవితపు ప్రమిదలలో 

ఆత్మీయతా తైలము నింపి 

విరిలా నెమలి వురిలా విరిసిన స్నేహబంధపు 
మెత్తని దూదిపింజలు వత్తులుగా వేసి 

గుండెకు గుండెను ఒరపిడి చేసి 

అగ్ని రేఖలు స్యష్టిద్దాం 

ప్రేమజ్యోతులు వెలిగిద్దాం 

ఆనందదిపావఆ నహరహమూ జరుపుకొందాం. 


నిజంగానే నువ్వూనేనూ | 
నేస్తం! మళ్లీ కలిసి బ్రతికే రోజువస్తే 
కాలదేవత కాలిక్రింద ఖతమైన గతంలోని 
బంగారం లాంటి రోజులు = 
స్మృతి పథంలో తొలకరి మెరువులై మెరుస్తాయి 
విరిసిన తలపుల మొయికులు 
ఉత్మాహవు ఉరుములతో 
| ఆనందవర్షథారలు స్రవిస్తాయి 
ఏనాడో ఎదచేలో వెదజల్లిన స్నేహబీజాలు 
'మొలకలెత్తి పిలకలేసి ` 


సేవా గీతం - वनं రవికుమార్‌ 
మళ్ళీ యిన్నాళ్ళకు | 
2०28९ ధాన్యపురాసులతో 
మనసుల బంశ్లను నింపుతాయి 
ఆ శుభవేళ 
తాండవించే హర్షంతో 
సంక్రాంతిని జరుపుకొందాం 
సరదాల రంగుల రాట్టంపై 
సవాలీలు వేద్దాం 
చిరకాలం వేధించిన చలికి 
చింతనిప్పల చితి పేర్షుదాం. 


నిజంగానే నువ్వూ నేనూ 
నేస్తం ! మళ్లి కలిసి బ్రతికే రోజు వస్తే 


గతంలోని సుఖాలతీపిని నెమరువేసుకొంటూ | 
దాని మాటున తొంగిమాచే వెతలచేదును వెక్కిరిన్తూ 
పండని రసాలంలా పుల్లనైన బ్రతుకుకు 

పూర్ణత్వం సమకూర్షుకొందాం 

జీవిత చకపు వివిధభగతులు 

ఉగాది పచ్చడి రుచులులా 

వింత అనుభూతిని నంతరించగా 

వేడుకల ఉగాదిని జరుపుకొందాం 

చిగురువేసి వ్యద్ధిపొందిన 

చెలిమి మామిడి చెట్ల రెమ్మలు | 

మన జీవితప్రాసాద ద్వారబంధాలకు 

మాయని పచ్చతోరణాలుగా కట్టి 

పండుగలు జరువపుకొందాం 

ఆ పచ్చదనాన్ని, ఆ పండుగదినాన్ని 

అలాగే పదికాలాలు నిలుపమని 

ఆ పరమాత్ముని వేడుకొందాం 


నేవ రీతం - నూర్చదేవర రవికుమార్‌ 3 


నిజంగానే నువ్వూ నేనూ 

నేస్తం ! మళ్లీ కలిసి బ్రతికే రోజు వస్తే... 
అవును. ఇంతకీ ఆ రోజు వన్తుందంటావా ? 
ఆకాశాన మళ్ల అందాల హరివిల్లు 
అగుపిస్తుందంటావా ? 

నాకేమో ఏదో నమ్మకం 


మననులో ఒకమారుమూల 


అలలా, అరుణుని అడ్డుకోవాలని 


ఆకాశానికి పెరిగే వింధ్యగిరిలా 
ఆశజకటి బయలుడేరిన జ్ఞాపకం. 


అదే నిజమైతే నేస్తం ! 


అడ్డు వచ్చిన బంధాలను అవలీలగా దాటుకొంటూ 


ఎంతదూరమేగినా 


ఎడంకాని ఎదురుపడని 
చెలిమిబండి చక్రాలమై చివరిమజిలీ చేరుకొందాం 
స్నేహానికి చెరిగిపోని చివక్లిలై మిగిలి ఉందాం. 


నిన్న మొన్నటివరకు 
మలయ మారుత స్పర్శకే 
జలజల వర్షించేది మేఘం 
ఇప్పడు 
పెనుగాలి పిడుగుల 
ఫెళఫెళలు లేనిదే 
పిల్లమబ్లైనా కురియటంలేదు 
ఎంత మార్చు | ఎంత మార్పు ॥ 
ప్రకృతిలోనే కాదు మానవ 


(భారతి, జూన్‌ 82) 


1 


ప్రకృతిలో కూడా 

కొట్టి చంపకుండా 

కొల్లగొట్టటం లేదు 

రోగి రక్తతర్హణం లేనిదే 

రోగం తగ్గటం లేదు 

కరుణ, ప్రేమ, అనురాగాలనుకాక 
కనక వర్షన్నానాన్నే 

కాంక్షిస్త్టోంది మనను 
ఎంతమార్షు ! ఎంతమార్చు ॥ 


(భారతి, జూలై 1984 


పాంచభౌతిక దేహానికి. 
పూర్తయినాయి అంత్యక్రియలు 
ఏళ్ళ తరబడి వేళ్తూని విస్తరించి॥। 
అనురాగతరువు 
ఎడతెరపిలేక విడుస్తున్నది 
కన్షీటి పత్రాలను 
వకారంగా రూపొందిన 
మఘనోవ్యక్షానికి 
ఇక పూయను అనురాగ 
కుసుమాలు 
గతస్త్యతుల భావనాబలంతో 
ప్రతికొమ్మ తొడుగుతుంది 
అంతే! అంతే! 
అంతకు మించిన శోభ 
ఆ తరువుకు ఇకరాదు 
ముసలితనం వచ్చినా 
నిండుదనం వీడలేదు నిన్నటిదాకా 
నేడేమో సగమూపిరి నిలబెట్టే 
ति 


స్నేహ గీతం - నూడ్భదేవర రవికుమార్‌ 


ఏకాకి 


ఎలా తెలా పోతఈంరు 
వెన్నులేని సస్మంలా 
ఎగిరివచ్చ పక్షులైనా 
ఎంతోసేపు ఉండటంలేదు 


మునుపటిలా గూళ్ళుకట్టి 
ముచ్చట లాడడంలేదు 
_ “కనుల పండువయ్మేలా 


గందనాన్ని నిర్మించాం 


కదలిరా! మాతోటే కాలక్షేపం 


చేతువ” 
అని పిలిచే తన సంతతి 
కాయోద ప్రసవాన్విత 
కటూ ఇటూ చెప్పలేక 
పుట్టి పెరిగినట్టి నేల 
పట్టు విడిచి పెట్టలేక 
అర్జాంగం కోల్ల్తోయిన ఆ 
ముదునలి వ్యక్తం 
ఏ కాతీ తోడులేక ఏకాకిగ - 


నిలిచిఉందు. 


(భారతి, నవంబర్‌ 8౩88 


'నర్వేజనా స్లుఖినోభవంతు' అని ఆమంత్రిన్తూ 
థ్యాన సమాధిలో కూర్చుని తేజస్థ్వష్మాలు కంటున్నావా 


లేలే మిత్రమా ! 


స్టేహ గీతం - నూర్యదేవర రవికుమార్‌ 5 


అణగారని యుద్ద జ్వాలలు 

ఆజ్యం లేకుండా ప్రజ్వరిల్లై మతోన్మాదాలు 
హత్తలు, పదవీ దాహాలు 

ప్రమాదాలు, ప్రాణ నష్టాలు 

నగ్న నృత్యం చేస్తున్నాయి 

చూడలేక ధ్యానంలో ఉన్నా నంటున్నావా! 


నాకు తెలుసు 
శిరీషకుసుమ కోమలమైన నీ హృదయానికి 


అవ వజ్రఘాతాలని -- 


అయినా నీకు వినబడటం లేదా 

ఉషోదయంలో అపశ్రుతులు పలుకుతూ 
కుళజ్జిపోయిన మానవత్వపు మురుగు కాల్వల మీద 
మూగిన రాకాసి దోమల సంగీతాల్లా 

విశ్వవిపంచి విషాద తంత్రీస్వరాలు? 


నీవు పసికట్ట లేదా 

సాగర శయనుని వక్షః స్థలం మీది 

వనమాలికా పరిమళాన్ని 

మోసుకొచ్చే ప్రాతర్మందానిలంలో 

రాత్రించరుల వాసనలు? 

మానవ ప్రకృతి. ప్రకృతినే మలినం చేస్తోంది. 

నీ చుట్టూ ఉన్న మానవ దానవుల మాటేమిటి? 

హృదయ మాలిన్యాన్ని ప్రక్షాకనం చేసే స్వస్తి వచనాన్ని 

వారికి ఉపదేశించు మిత్రమా ! 

2668 వెలిగే శాంతిటీపం 

మరికొన్ని శాంతి దీపాలను వెలిగించనీ ! 

ప్రపంచానికి శాంతి దీపావళిని ప్రసాదించనీ ! = 
(క్యష్ణాపత్రిక, 15-11-84) 


సేవా గీతం - నూర్యదేవర రవికుమార్‌ 


ఈ జీవితం చాలదు 

బ్రతుకు బాటలో అనంతంగా 

పాతబడ్డ ముళ్ళకంపలను పీకేందుకు 
కుషాద మానన నరసన్గులో సదా 

ఖుషీ తరంగాలు లేపేందుకు 

त జ్యోతులు వెదజల్లే స్నేహటిపాల మాటున 
చేరిన అపనమ్మకపు చీకట్లను తొలగించుకొనేందుకు 
ఫలప్రదం కాకుండానే చిట్లుతున్న 
ప్రయత్నాండాలను పరిరక్షించుకొనేందుకు 
కొడిగట్టే చైతన్యపు వత్తిని 

కొసనలిపి కొనగోటితో ఎగద్రోన్తూ 
ప్రజ్వలింప జేసేందుకు 

దేహాభిమానాన్ని పెంచలేని 

సాహంకార రాజకీయ చరిత్రుల 

జాతీయ గరీతాలాపనకు జిడమై నిలువక 
జాగ్యతమై కదిలే జనగణాన్ని చూచేందుకు - 


శరశ్మేఘాలు శ్రావణ మేఘాలు కాలేవని 

వంధ్యాపశువులు అభ్యువయాన్ని సాధించలేవని 

నాకు తెలును 

అయినా 

_ శిశిరాన్షే వసంతంగా మార్చి చూపిన 

: చేవగల ప్రక్యతి 

చిత్త స్టైర్యాన్షి పూయిస్తే 

మషహోత్మాహుడ నౌతున్నా 

మనుగడ కర్ణం కల్పించాలని | 

మంచి कनः కృషి చేస్తున్నా (తెలుగు कपट, జాన్‌ '92) 


నేహ గీతం - నూర్చదేవర రవికుమార్‌ 7 


అనుభవాల అగ్ని కణాల మీద 
అడుగు తీసి అడుగు వేస్తుంటే 
ఒళ్ళంతా యొలుస్తున్నాయి ముళ్ళు 


నెతురు ముద లౌతునాయి కళ్లు 
par ద చా प्छ 


వాగ్డానాల వానల్లో తడిసి 


వాస్తవాలను వాసన పట్టలేక 
వట్టిపోయింది ముక్కు 


ప్రగతి ప్రగల్జాల భాంక్యతులు 

దౌర్టన్య దురాచార సంస్కృతుల ధిక్కతులు 
కబళించాయి కర్ణభేదిని 
పిడుగుల్లా జడిపించే పేపరు వార్తలతో 
తడబాటు పడుతోంది పిడికెడు గుండె 


అవినయాదర్శ్మాలతో 

అవినీతి తైలాలతో 

పంకిలమైన నైతిక భవన సోపానాలపై 
నడవలేక జారిపడి | 
నడ్డి విరగగొట్టుకున్నాను 


పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడటి 
పడిలేచే కెరటానికి పతనం లేనే లేదట. 


అంగవ్రాతం చితికినా అదరిపోదు మనను = 
అదను చూచి పలాశమై అగ్గిపూలు పూస్తుంది 
టీవీ సిగ్షల్‌ లాగా తిన్షగా నడుస్తూ 


జీవితాదర్మాన్ని చిరస్థాయి చేస్తుంది (తెలుగు విద్భార్థి, జూలై 94) 


त గీతం - నూడ్డదేవర రవికుమార్‌ 


& 


యుట్ట్లూ పొగను నింపుతూ వచనాలు 


రురిగురాలను మలినం చేన్తూ హ్వాకరణానికే కాదు 
శలభాలను పొట్టన పెట్టుకొనే 


= 
వ్యక్తికీ అవసరమే 
చమురు దీపాన్ని నేను 


మిత వచనం 
పొగలు సెగలు లేక మొత వచనం 
పురుగుల ప్రాణం తీయక - छख ऊर 
వ్యద్ది, క్షయము లేని సదా ప్రయోరించే మనిషి 
విద్ముద్దిపానివి నీవు 


సాక్షాత్తు మహర్షి. 
నేను అహంభావాన్ని | 

i (శ్రీవాణి, జనవరి 86) 
నీవు ఆత్మ స్టెర్మానివి. 


_ (తలుగు విద్యార్థి, జాలై 87) 


& ४४ 
€ 46 


పెనుచీకటి వలయంలోనే 

మునుకుమినుకు మంటూ 

తన ఉనికిని తెలుపుకొంటుంది 

రు చిన్ని యక్క. 

సుఖమనేదీ అంతే ! 

మెరుపు తీగలా 

కప్టాలకారుమొయిజ్ఞ మధ్య 
 క్షణకాలమే తళుక్కు మంటుంది. 


సేవా గీతం - నూకడ్యదేవర రబికుమార్‌ 


(> 


దీపాలు వెలిగాయి చుీకటులు 
తొలిగాయి 
నలుదెసల మురిపాల వెణిలలు 
అరిశాయి 
పసిపాప నవ్వులా విరిసేమతాబాలు 
విరజాజి పువ్వులా వెలిగే 
మూవోత్తులు 
వరుస లాడే కొత్త మరదళ్ళ 
మాటలా 
పైకెగిరిపేలే అవ్వాయియవ్వాయిలు 
ప్రాకారపు గోడమీద 
ప్రమిదలు వరుసలు 
ప్రాసాద భవంతిలో ప్రమదల 
సూగసులు 
ठ्ठ కాంతి తోరణాలు 
> పారాణి చరణాలు 
టిపలక్షికి పేరంటము నేడు 


చెల్లెలా! మంగళహారతిని పాడు. 


నిన్నటిదాకా నాగాయి వంచనా 


కూంకారాలు 


నింగినితాకే నరకుని హాహాకారాలు 


నిండాయి దిక్కూలు 
నీల్లిన నరకుని జూచిన మానవాళి 
డ్యక్కులం 
నేడు చిమ్మ చీకటిలో నిండైన 
వేడుకలు 
నరకుని చావును చెప్పే स= 
మాలికలు 
ఆకాశంలో లేకుంటేనేం అంద 
| చందాల జాబిల్లి 
అందరి మనసులలో ఉప్తాంగె 
| సంతోషం పాలవెల్లి 
అటు చూడు ఇటు చూడు చుటు 
మటు మాయమయ్యాయి 
థ్వాంత ప్రకోపాలు 
పంట పైరును గూర్చి రైతు 
సల్లాపాలు 
ఏయింట చూచినా ఎనలేని 
మురిపాలు 


` (కొలకరి, నవంబరు 723} 


10 


नर గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 


శిఖరం చేరేదాకా 


న్యాయార్జిత విత్తమనే నల్ల ఏనుగునెక్కి 
నెమ్మదిగా అధిరోహిస్తున్నాను జీవిత శిఖరాన్ని 
అవినీతిసింహాల అట్టహాసాలతో 
అదురుతోంది విపుల పర్వత శిఖరం 
కొండంత ఏనుగునైనా 


కొట్టి చంపే నరదా- సింహాలకు 
సత్తువలో మిన్నైనా 


నెత్తురు కూడాశించని 
నీతే ఊపిరి ఏనుగులకు. 


నాకుతెలును. 
ఏ బండలమాటునో పొంచి దూకు సింహాలకు 


మనుగు బలి అవుతుందని 
ఎక్కే పర్వత శిఖరం నుండి 


వెనక్కి విరుచుకు పడుతుందని 


ఏనుగుతోపాటు చచ్చి 

ఎత్తుతాను పునర్హన్మ 

అయినా మళ్ళీ కథ మామూలే 
అయితే ఒకకాలానికి 

అంతుపట్టని అంటురోగం 

అవినీతి సింవాల హతమార్శుతుంది 
అంతవరకు జన్మలెత్తుతు 
ఆశయాలకు వెన్నుచూపక 
భద్రగజమును విడి చిపెట్టక 


 అవ్రిశిఖరం చేరువరకు 


దీక్షతో పురోగమిస్తాను 
మానవత్వపు మల్లెపూవుకు 


(యువ కవిత 


నేహా రీతం - నూర్భదేవర రవికుమార్‌ 


అరవై ఆరేండ్లా తనికి 
ఆరని యౌవన మాతని కవితకి 


అతడేమో బహుభాషా | 
సుమమరంద 

మాస్వాదించే నేర్చరి 

జ్యోత్మాశీతల తత్వాన్నీ 

నూర్యకాంతి ప్రతాపాన్నీ 


చవి చూపించే కవితల కూర్భ్ధరి 


భావి కవుల కూపి రతని 
భావానిల తరంగాలు 
బహుభంగులు అతని కీర్తి 
భామామణి సోయగాలు 
సంతరించు సమగ్రాంధ్ర 
సాహిత్యపు సంపుటాలు 
పూర్వకవుల యశః: పేటి 


కెత్తిన నీరాజనాలు 

చిరకాలం గుర్తుండే 

సినిమా మాటలు పాటలు 
పదికాలాలు నిలిచే 

పరిశోధక వ్యాసాలు 

అందరినీ అలరించే 

ఆహ్లోద విన్యాసాలు 

ఎన్నని చెప్పను ఆతని నుద్దులు 
ఏవీ ఆ సౌహిత్మానికి హద్దులు 
అతడే అతడే ఆరువ్ర 

ఆంధ్ర వాణి పాదాల హరిద్ర 
తెలుగు కైతల చుక్కల నింగిని 


తీరిచి వెలిగే ఆరుద్ర 


ఆ మహనీయున కభివందనములు 
అమలిన తారకు 

ए 

(న్రవంతి, మార్చి "91 


గ్రామణుల జీవితం గంటలముల్లు 


(१. 


పురప్రజల జీవితం నిమిషాలముల్లు 

సిటీప్రజల జీవితం సెకండ్ల ముల్లు 

మనిషి బ్రతుకు గడియారవు నడక 

తరతమ భేదాల తోటి తలమునక. (ఎక్స్‌రే, సెష్టెంబరు 87) 


12 


द గీతం - (युर రవికుమార్‌ 


నిన్ను చూస్తే ఎందుకీ సంఘానికి 
నిలువునా మింగేయాలని కోరికో | 
అర్థంకాక ఆధిపాలొతున్నావా తమ్ముడూ! 
అసలు రహస్యం చెప్పనా | 

ఈ సంఘం ద్యష్టిలో నువు 

ఉఫ్‌ అంటే ఉలిక్కిపడే మేకవు 


న్మాయవపుటాకులు छट 
'హేయపు నెత్తురుకూడెరుగవు 
_ వెన్షవంటిది నీ హృదయం 
అన్నాయాగ్షిని అది అడ్డుకోలేదు 
అందుకే && సంఘంలో బ్రతికిబట్టకట్టలేవు 


అందలాలనెక్కలేవు అమ్మబుణం ॐ) 
నిన్ను మింగాలనుకొనే ©> నంఘమే 
నీరుకారిపోతుంది 

నిలువు గుడ్లేస్తుంది 

చారలపులి వనుందంటే 

సాహనం రూపు కట్టిందంటే 

అందుకే పునర్దన్మించు 

హడలెత్తించే పులివై కన్టించు 
అన్యాయానికి ప్రతిగా గర్జించు 

అప్పడు నీ అడుగు జాడ 


పుడమితల్లికి మర్రినీడ. = 


_ (స్రవంతి, మార్చి 88) 


నేహ దీతం > 


చదువు నమ్ముకొని సీటుకంటుకొని 
చదివిన చదువుకు ఫలమింతేనని 
జీతం రాళ్ళతో కుటుంబ భారం 
సరిపడ తూచే ఎన్టీవోలు 

శ్రమను నమ్ముకొని చెమట చిమ్ముకొని 
ఈ జన్మకు ఇక ఇంతే ననుకొని 
కూలిడబ్బులతో కుటుంబభారం 
సరిపడతూశచే శ్రమైకజీవులు 

గొడ్డు గోద పొలము పుట్రల 
సేవకు బ్రతుకును శిథిలం చేసే 
తగ్గు మొగ్గుల తరాజు బ్రతుకుల 
కొనసాగించే కర్షక జీవులు 
ఎన్మాళ్ళున్నా ఎన్తెక్ళన్నా 

గార్రెతోకలే గోష్మాదాలే 

కష్టం నష్టం కనివిని యెరుగక | 
ప్రజలను ప్రభుతను टु జలగలు 
ఇంతై అంతై ఎంతెంతో యై 
ఐరాట్‌ రూపులై విజ్యంభిస్తే 

తెల్ల ఏన్లులై తిరుగుతు ఉంటే 
ఎన్టీవోల శ్రమైక జీవుల 

కర్షక జీవుల కడునిరు పేదల. 
జీవన రీతులు జీవిత గాథలు | 
"वदने ఎన్నేళ్ళున్నా 

` గొరైెతోకలే గోష్టాదాలే | 


13 


(స్రవంతి, 1983) 


14 


व గీతం - నూర్యదేవర రవికుమార్‌ 
దయగల 


ఈ €©€ 

ఉదయదిరి 

తరతరాల తెలుగుజాతి 
తరుగని పౌరుష జలధిని 
©> पे మందరగిరి 


జ్యోతిర్గతలు 
దివ్యథాతుర్షిధులు 
ప్రాణదానోషధథులు 


కలిగిన అపర సంజీవిగిరి 


వెలిగొండల కిది ఉదయగిరి 
ఆఉదయాద్రికి ఒక అస్తగిరి 


రుఢశ్రరాజుల గజదళాలను 
తెలుగువీరుల భుజబలాలను 
విజయనగర సాన్రూజ్ఞనేతల 
విచిత్ర వ్యూహ విన్మాసాలను 
గోలుకొండ నవాలు సైనిక 
ఘోషలను హయహేషలను 
తరతరాల ఆటుపోట్లను 
అవధరించి అనుభవించి 
యుగయుగాల యువజనాళ౪ికి 
నూత చైతన్యామ్యతధారను 
ఆరుగాలము ప్రసాదించే అమ్యతరయరి 
రోజు కొక్క దేవళంలో 
ఉళ్ళవాలు జరుగుతుంటే 


స్టేహ 680 - నూర్కదేవర రవికుమార్‌ 


మూడువందల అరవై దేవతలతో 
మురిసిపోయే ఉదయరగిరిని 
కాపు కాసే రామచంద్రుడు 
శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు 
అడవిలోకి విసరబడగా 
ఆలయాలే శిథిలమవగా 
కొండ గుండే పిండి కాగా 
శిథిలమైన కోటగోడలు 
చెదరిపోయిన కట్టడాలు 
జీర్ణమైన ఆలయాలు 
వెలుగులేని గర్భగ్యహములు 
చిన్నబోయిన శిల్చసంపద 
ముక్కలైన విగ్రహాలు 

రాళ్ళ రప్పలు తేళ్ళుపాములు 
ఉదయగిరి యీూనాటి సిరి 
మళ్లీ శ్రీ రఘురాముని. 
మనల నేలే పరంథాముని 
దివ్యమంగళ స్టురద్రూపిని 
దేవళంలో నిలుపగలిగితే 
ఆరుగాల మఖండజ్యోతి 

ఆ స్వామి సన్షిధి వెలుగుతుంటే 
నిత్య పూజా నీరాజనాలతో 
నిండు వేడుక మీరుతుంటే 
నడుము వాలిన నాట్యరాణులు 
నాల్లువైపుల నటిస్తుంటే 
నవనవోజ్డ్వల వైభవాలతో 
त्य పల్లెలు నవ్వుతాయి 


16 


సేవా గీతం 7 


అప్పడీ దేశీయుల జీవనం 

నిత్యకళ్యాణం పచ్చతోరణం 

అందుకు నలుగురూ ప్రూనితే అంతోఇంతో 
రాయలనాటి రమణీయ రూపంతో 
కనిపిస్తుంది మళ్లీ ఈ ఉదయదిరి 
లేనేలేదనిపిస్తుంది తనకు నరి. 


ఈ దీపం క్యషీవలుల శ్రామిక జన ప్రతిరూపం 
అదుగూ బొదుగూ లేదని విడుస్తోంది బహు ధూపం 


ఈ టిపం నిరుదోడ యువజన ఆర స్వరూపం 
దారి కనరాదను ०2425 భూమోపేతం 


ఈ దీపం తనివారని రాజకీయ పద దాహం. 


ఇంకా పై కెదగాలను సార ధూమావ్యతం 


ఈ &250 అవివీతణ్ర గ్నెహ నునంవరితం 


ఐడతెరపిలేక స్యజిస్తున్నది పొగమబ్బుల నిత్సం 


కః €: స్వార్ధ రహిత సుత్తనహిత జన హృదయం 
నిర్భ్టూమంగా వెలిడే ०522 ©< 225८530 

పొగలు కక్కు భిపాల్‌ భువిలో మెండైనాయి 
భరతమాత కనుల నశ్రుధారలనే నింపాయి 

ఇది తరుణం చేయి కలుపు తముడా జ చెలెలా! 
ఈ దుస్థితి తొలగిదాం ఈ పొగలను తరిమేదాం! 


నిఖిల ప్రజా హృజ్త్మోతులు నిరూమంగా వెలిగే మారాలనే. షిదాం 
అచశ్చవు వెలుగులు నిండిన అవని భరత భూమే 

అని విశ్వానికి చూపిద్దాం 
మననుంటే వుంది మారం (ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 
భరత భూమే భావి 2० నవంబరు *86) 


స్టేహ రీతం - त्वन्त రవికుమార్‌ 17 


$ 92 
9 ¢ | 


धष a 
५ i 


ఎండదెజబ్బకు గుండెమండింది భూమికి 


ఎవరివ్వగలరిన్ని నీళ్లా తల్లి దాహానికి 

దొరువులు చెరువులు వాగులు వంకలు 

కరువు రక్కసి కాలే కడుపులు 

ఆ కడుపులు నింపే కాదంజినులు 

కన్షించవు కనుచూపు మేరలో 

ఇక ఎవ్వరివ్వ గలరిన్ని నీళ్ళా తల్లి దాహానికి 
ఎండదెజ్బకు సెగలు కక్కుతు గుండెలవసిన భూమికి 
పాతికేళ్లకే బట్ట గట్టిన పండితుని తలలా 

పశువుల పచ్చిక బీళ్లు ! 

కుళ్చిన రాజకీయాల పేడ 

విడుదల చేసే వాయువుతో 

మండబోయే పల్లెటూళ్ళు ! 

ఆకాశంలోని పతంగుని పరాక్రమానికి వెరచి 
పాతాళం వైపు పరుగులు తీసే జలసర్ణ్జాలు - 

వాటిని బయటి పర్వెత్తించాలని 

ప్రతి వేసవిలో జరిగే విఫల భగీరథ యతాలు 
కాగితాల్లో కాల్వలున్నాయ్‌ ఖజానాలో డబ్బులున్నాయ్‌ 
ఎండిపోయే గొంతు తడిపే నీటి ధారలే నిండుకున్నాయ్‌. 
కలలో నోరూరిన్తూయి కమ్మని పాయస పాత్రలు 
మెలకువలో నీటి కోసం మైళ్ళ మైళ్ళ యాత్రలు 
చిత్తశుద్ధితో ఆచరిస్తే | 

నిండు మనసుతో పూని చేస్తే 

ఇరాట పర్వ పారాయణాలు 

వ్యషభయాగ నిర్వాహాలు 


18 


సేవా గీతం - क्वनु రవికుమార్‌ 
మేఘరంజనీ రాగాలాపాలు 
క్యత్రిమ వర్ష ప్రయోగాలు 
గంగా కావేరీ నంగమాలు 
ఏవివ్వలేవిన్ని ^ నేలతల్లి దాహానికి 
బండదిబ్బకు గొంతులెండ్ర ప్రాణి లోకానికి, 


(ఆంధ్రపత్రిక) 


ఆరుగాలం కండలన్షి అరిగేలా కరిదేలా 
శ్రమచేస్తూ సంపదలను స్యష్టించేవాడు - వాడు 
కష్టానికి తడిన ఫలం పొందలేనివాడు 
చేసిన చాకిరి ऊय) రూకలు 

చేతి నంచినే నింపకపోతే 

రేపటి వెలుగుల చయూడనోచక. 

నేటి చీకటి కూపంలోపడి 

పైకొనలేక, మనలేక 

పరితపించేవాడు - వీడు, 

వాడిని వీడిని అణగదొక్కుతూ 
బివడయ్యా యో మధథ్మ దళారీ ? 
కష్టం నష్టం కనీవినీ ఎరుగక 
వసాదులా ఒళ్ళు పెంచుతూ 
ఐఎవడయ్స్మా యో మధ్య దళాలి ? 
కాయక్యత కష్టాన్షీ 

న్యాయార్జిత విత్తాన్షీ 

కబళించే కసాయి | 


రాబందుల దళ్లవాయి | 


(ఆంధ్రపత్రిక, 26-10-86) 


द గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 


RAY 
a (न 


నిద్రిస్తున్న పద్మం గర్భంలో నినదించే తుమ్మెదలా 
సుప్తమనోమందిరంలో స్వష్మాల జేగంటలు 

కురిసే © జాలుల్లా విరిసే ముద్దబంతి పూరేకుల్లా 
అంతరాలు లేని అనుభూతి తరంగాలు 

మీట నొక్కితే పారే విమ్ముత్తులా 

మీటి నొక్కితే పాడే విపంచిలా 

రెప్పపాటుకు తగ్లే కాలంలోనే 

వేలమైళ్ళ్ల ప్రయాణాలు; వింత వింత సంగతులు 
అంధకారంలో వెలుగులు రాకాసిశిలలో చీకటులు 
కలలు కల్టిస్తాయి; క్షణం చవి చూపిస్తాయి 


చైతన్యం నిద్రించే వేళ చిత్రంగా పుడుతుంది కల 
సుందర నందనవనాల సొగనులు చూపిస్తుంది 
వాంఛా గగన కునుమాలను వాకిట్లో వూయిస్తుంది 
నవరసాల ఫలాల రంగు రుచి చూపిస్తుంది 

దాని బాహుబంథాలు భయంకర శృంఖలాలు 
మరుమల్లెల మాలికలు విచ్చినకత్తుల బోనులు 

ఆ బంధంలో చిక్కని ప్రాణిలేదు 

ఆ అనుభూతి వర్ణించ శక్కంగాదు 


నూరువాట్ల నిత్యశక్తితో వెలిగే 
ఐట్ముద్దిపవు మీట నొక్కే వరకే 


గదిలోని చీకటి రాకాసి న్యత్మాలు ! 


19 


20 1 - నూర్చదేవర రవికుమార్‌ 
అరుణ రాగ నందర్శనంతో 
వేయిరేకులుగా కమలం విరిసే వరకే 


గర్భన్వన ధ్యంగాల గర్భారవాలు | 


మానస గహ్వరంలో చైతన్య సింహం 
నిద్రలేచి గర్ణించే వరకే 


2७ గజబ్యందాల స్వేచావిహారాలు ॥ 


తముడూ! ఒక్కమాట ` 


త్రాగి త్రేవ్చకుండానే छ సోమన వేమనల 
తల్లిపాలు రుచిలేవని తెలుగు పలుకు బడుల నేర్వ 
దాదిపాలకై తహతహ అ తిరికలేదన కయ్య్మా | 


మానుకోవోయ్‌ తమ్ముడూ ! 
“వర భాషా లతల పెంచ 


తెలుగుదనం పెరటి చెట్టు మన భాషా ఉపవనాన్షి 


పాశ్తాత్తం పుల్లకూర उच्छु 5952 తమ్ముడూ ! 


అనుకోకోయ్‌ తమ్ముడూ | 
తనకు మాలిన ధర్మమెప్పడు 


షెల్లికీట్లుల రచనల తగదు తగదను తెనుగు మాటను 
క్యష్ణా గౌతమి గలగల మరవ బోకోయ్‌ తమ్ముడూ ! 
పోల్బకోయి తమ్ముడూ | 


(తెలుగు నిద్మార్థి 


నేహ దీతం - నూడ్డదేవర రవికుమార్‌ 21 


> 


చీకటి కడుపును చించే చిరుదీపం నీ ముంగిట 
నిర్ధయముగ వెలిగించు నిర్మలాత్మతో చెల్లీ ! 


& టిపం మాత్యకగా నిఖిల ప్రపంచాన కోట్ల 
వ్రుత్రికలుదయించాలి పుడమి కడుపు చల్లగా 


మలినాత్ములు రణడదాహులు వెలిగించిన దీపాలతో 
పుడమి తల్లి మేన కాక పుట్టి ఉడికి పోతున్నది 


చెల్లీ! నీలా నిర్మల చిత్తులు కావాలి ప్రజలు 
వెలిగించే దీపావళి వేడుక కూర్చ్జాలి ధరకు - 


పుడమితల్లి కాకతీరి పులకరించి నవ్వుతుంది . 
ఆ నవ్వుల తెలివెన్న్షిల అక్షయయ నిలుస్తుంది 


(ఆంధ్ర సచిత్ర వార పత్రికు 
మర్తిసీజ్‌ 


శాఖోపశాఖలుగా విస్తరిల్లిన 

ఊడలపట్టులతో పటిష్టమైన 

స్వాతంత్రం మర్రిచెట్టు నీడలో | 
సమభావంతో సుఖించే జాతికి 

వెన్నుమీది వణంలా 

కంటిలోని ముల్లులా 

కలవర పెడుతున్నాయి 

కరుణలేని కసొయిల ఉన్మత్త చేష్టాంకురాలు = 
మర్రినీడనే పెరుగుతున్న ముళ్లచెట్ల గుంపులు 
సుగమసాౌల్యు ప్రదేశాన్ని i, 
దుర్గమంగా, కంటకావ్యతంగా మార్చే 

ఆ భావ బీజాలు ఎంతటి బలీయమైనవో 


ఆలోచించాలి అందరూ. 


22 


त त - నూర్చదేవర రవికుమార్‌ 


` శిక్షా ఉష్టోదకంలో మరగించి వాటి 


అంకురించే శక్తినంతా అపహరించాలి 
సౌఖ్యుప్రదమౌ మర్రినీడను 

వ్యాప్తిచెందే మొండిమొలకల 
పురిటిలోనే సంధి కొట్టాలి. 


(ఆంధ్ర పత్రిక 7-9-86) 
కవితా జ్యోతి 


కుకవులు ఒకవైపున 
సుకవులు ఇరువెపుల | 
వెలిగించిన కొవా,తే 
నిజానికి కవిత్వం 


ఒక వైపున వెలిగిస్తే 
పైన వెలుగు క్రింద ఇరులు 
ఇరువైపుల వెలిగిస్తే 


ఇల అంతా వెలుగు సిరులు 


చిత్తశుద్ధి దాని కాత్త 
విశ్వహితము దాని మతము 
నైర్మల్యం దాని రీతి 
రుచిరార్థం దాని స్వార్థం 


ఈ తత్వం ముద్దచేసి 
అక్షరాల వత్తివేసి 
తమ్ముడా! వెలిగించరా! 


వెలుగులో జీవించరా! 


(తెలుగు విద్యార్థి, మార్చి '87) 


సేవా గీతం - నూరదేవర రవికుమార్‌ 23 


సవరించాం మా యింట్లో చక్కని బొమ్మల కొలువు 
ఒక్కసారి చూడరండి 


ముఖ్యులైన దేవతలు ముందే కూర్చున్నారు 
ఇష్టకామ్మార్థసిద్ధి నిస్తామంటున్మారు 
చలికాలపు తల్లికడుపు చల్లగుండాలి అంటూ 
దుప్పటిలో కొత్తజంట దూరి అంటున్మారిరుగో 
ఇదుగో ఇది భోగిమంట హ్యదయోత్లాహపుపంట 
కాదుకాదు - అనావృష్టి కల్పించిన కడుపుమంట 
బంతిపూలు కోళ్ళపోరు బలురంగుల రాట్లాలూ 
సిరిముగ్గులు గంగిరెడ్లు హరిదానులు మామూలే 
తుఫానులో వరదల్లో కొంపా గోడూ పోయి 
అల్లాడే పేదరైతు అడుగో ఉన్నాడిక్కడ 
తిండి కొరకు తిరుగుతూ ఎండుపుల్లలైన ०००२ 
శ్రమజీవులు అనావ్యష్టి రాకాసికి బలిపశువులు 
మెదడువాపు వ్య్మాథివచ్చి మ్యత్యు గహ్వరాన చొచ్చి 
పితరుల శోకాబ్ఞి ముంచి వెళ్లిన పాపాయి యితడు 
ఆవ్వానపు లేఖ గూర్చి అధిక కాల వ్యయంచేసి 
పలు కష్టాలలో చిక్కిన నిరుద్యోగు లరుగరుగో 
ఇదుగో సంక్రాంతిలక్ష్ష్మి హితకారిణి వరదాయిని 
వరదహస్త మిస్తున్నది వచ్చిన వారందరికీ ` 
ఒక్కసారి చూడ రండి 


సవరించాం మా యింట్లో చక్కని బొమ్మల కొలువు 
(ఆంధ్ర సచిత్ర వార పత్రిక) 


24 


दि గీతం - నూర్భదేవర రవికుమార్‌ 


దింతబెట్టును చూచాను 

దిగురుతో సింగారించుకొంటోంది 

వేపవైపు చూచాను 

విరబూచి తూగుతోంది 

మల్లెకేసి చూచాను | | 
మత్తుగొలుపు నువానల జలును కురిపిసోంది | 
రంగు తిరిగి పండిన రసాలతో రసాలం ` 
రమ్మని ఆహ్వానిస్తోంది. 

వలపు కౌగిళ్లలో వాలమని 

జలికే సుధలను గ్రోలముని- 

కోరుతోంది వసంతుని 

కునుమించిన వని 

పంచ జనుల నానుందపు చంచులపై నిలబెడుతూ 
ప్రవచిసోంది కోయిల గళం 

ప్రకృతిలో మధురమైన కలకలం 

పరవశించే ప్రకృతితో పాలుపంచుకోలేక 

సాటి వ్యక్తితో గళం కలిపి పాటపాడలేక 


_ వనంతం వచ్చినా నేనింకా శిశిరంలోనే వున్నా 


మోడైన మానన వ్యక్షపు నీడన 
రాలిన బాధల పండుటాకులలో గల 


కాల కీటక లిపులతో కుసీపటు పడుతునా 
గుణింతాలను పలుక లేక రొణుగుకొంటునా 
కన్నుమూనుకొంటే కన్దిస్తోంది వశ్షెచిన్షైెల వనంతం 


స్టేహ గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 25 


కన్ను తెరిస్తే కార్చిస్తోంది కన్షీటిని శిశిరం 
జకటి మధురం మరొకటి దుర్భరం 


మననును మాలిన్య భావాలతో నింపక 
మమతాను రాగాలతో కూర్చాలని 
బ్రతుకును బాధాకంటకాలలో త్రిష్టక 
బంగారు బాటపై నడపాలని 

దుర్భరాన్ని మధురంగా దిద్దుకోవాలని 
నిబ్బరంగా జీవితంలో నిలబడాలని 
కలంపట్టి కవితలల్లి గళంఎత్తి పాడాను 
చైతన్య స్రవంతులను జాతికి అందించాను 


చివరకు నేనేమయ్యాను ! 

బాధల బందిఖానాలో చిక్కి బరువైన బ్రతుకులో 5526 
ఉత్సాహం ఉడిగిపోయి చైతనృం చచ్చిపోయి 
బెల్లంకొట్టే రాయిలా మారిపోయాను 

నిత్త్మవసంతంగా పల్లవించి పరవశించిన హృదయం 
శాశ్వత శిశిరంగా జీవం ఉన్నా లేనట్లే 

మోడయింది మొద్దు బారింది 


అయితే... 

మారుతున్న ప్రక్యతిలో మార్మోగుతోంది 
మధుర వసంతాల కలకలం 
వికృతంగా నవ్వుతూ నన్ను 
వెక్కిరిస్తోంది నా కలం. 


त= గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 
०० 


నిస్టహాయతా పర్వంలో నిలబడి 
సర్వంశూన్మమన్ష మనసుతో 

నిట్టూర్డులు విడిచి ప్రయోజనంలేదు తము డూ! 
గీ అదిరిపాటు ఆలోచనల ఆవేశకావేష్టాలు 
అనుకొన్నపనిని సాధించలేవని 


అర్థంకాలేదా ఇంకా ! 


నీ చుట్టూ నానాజాతివ్యక్షాలు - 

వాటిలో | । 

తన నీడన మరొకదాన్ని బ్రతుకనీయని దొకటి 
పరాశ్రయమే పరమావధిగా గలది వేరొకటి 

యట్టూ తనవాళ్లనే సృష్టించుకొనేది ఇంకొకటి 
విశాలంగా ఐస్తరించిన ఏకచ్చత్రాధిపతి మరొకటి 
వీటితో పోటీపడలేని కొన్ని 

వనురుగాలితో దూరంగా పంపిస్తున్నాయి తమ బీజాలి 


తమ అస్తిత్వాన్ని నిలుపుకోలేక | 
క్రమంగా రూపుమాసిపోతున్నాయి మురికొన్ని 
అయినా ఎన్లో వ్యక్షాలు 

అందిస్తాయి అమృతఫలాలు 

నిస్థ్వార్థబుద్ధితో ; నిజాయితీ మననుతో 


छठ శీర్పాలతో ; వినయ హృదయాలతో 
ఎనో రాక్షసవ్యక్షాలు, మరెనో రాకాసి తీగలు - 
కఠోర కంటకాలతో, రంగుల విషఫలాలతో 
.వాటినికబఆంచాలని కాటేస్తుంటే 


द దీతం - నూర్యదేవర రవికుమార్‌ 27 


వాటిని ఛేదించటానికి నువ్వెత్తిన గండ్రగొడ్డలిని సైతం 


G a 


వాటేసుకొని ఇరికించు కొన్నాయి 
కర్తవ్యతామూఢుడివి కాకు 
కావలసినది నిష్పవంటి ఆలోచన నీకు 
పుటించు వెచ్చగా దానిని నీ మనసులో 
ప్రజ్వరిల్లజేయి విశ్వశాంతి కళ్ళాణకాంక్షాజ్యంతో 
అప్పడు అది దబాస్తుంది 
ఆ కంటక సమూహాన్ని 
అహమహమిక తో పోటీపడుతున్న 
అసురప్రన్యత్తి మానవారణ్ళాన్ని 
(స్రవంతి, జూలై '91) 


ఈ తీగలు విరబూయాలి 


వానాకాలంలో నిండి 


ఎండా కాలంలో ఎండే చెరువులా 
ఇంటర్వ్యూల అనుభవాలతో. 
నిండి ఎండే హృదయాలు 


డిర్రీల తుపాకీలతో ఆడే 
ఉద్య్నోగాల వేటలో | 
పదే పదే ప్రయత్నించినా. 
ఫలితం మాత్రం నిట్టూర్తులు 


అపాయింట్‌మెంట్ల్‌” పేజీలలోని జీతాల అంకెలు 
ఆశతో నోరూరిస్తుంటే | 
దరణఖానులు రునుములు వగెరాలకి 

ఖాకేయెన జేబులి 

దిగాలుగా తడిమే చేతులు 


28 


సేవ రీతం 7 
తమ్ముడి చదువో చెల్లెలి పెళ్లో 
తండ్రి చేసిన అప్నల కుపో 
తల్లి జబ్బుకు మందుల ఖుర్లో 
తలపుకు వస్తే వణికే మేనులు 


ముత్యాల్లాంటి మననులలో 
మూగే పగడపు కాంతులు 
రోజు రోజుకు హృదిలో పెరిడే 
రుధిర జోతిర్జ్రాలలు 


ఈ స్థితిలో ఉన్నారు ఈనాటి నిరుద్యోగులు 
_ వసంతాన్ని కాంక్షిన్తూ మూగలైన కోయిలలు 


చల్లగాలి దయకోసనం సాడే మేఘమాలికలు 
స్వాతి చినుకుకై తహతహ లాడే ముతెపు చిప్పలు 


దేశమాత కన్నుల్లో పెంపొందే శుక్లాలు 
ఆనకట్ట ఆయకట్టు లేని వరద గోదారులు 
అర్రుమీద కాడిపడని మకురు కోడెగిత్తలు 
తెలుపు నలుపు టీవీలో కనిపించే హరివిల్లులు 


ఏలీ వీరికి ఒకదారి చూపు సమర్ధులు. 

సమ్యక్‌ ద్యష్టితో ప్రగతిని సాధించే భరీరథులు 

నీ అండగ నేనున్నా నేనున్నా నను నేతలు 
కనికరముతో కరము పట్టి కదిలించే కరుణాత్తులు 


ఒక గాంధి ఒక నుభాను ఒక వివేకానందుడే 
మళ్లీ ప్రభవించాలి మార్గం చూపించాలి 
స్వశక్తి పై స్వ్వబుద్ధితో సాగే మంత్రం నేర్హాలి. 
నిరుద్యోగ లతలను నిండుగ పూయించాలి 


द గీతం - నూడ్యదేనర రవికుమార్‌ 29 
సమాజాభివృద్ధికై సాగే యువశక్తి ఉన్న 
దేశానికి ప్రతిరోజూ దీపావళి పర్వదినం 
అమావాస్ప్త చీకట్లలో అలమటించు యువకులున్న 


దేశం రాహుగ్రస్త దివాకరబింబం 


పూయలెేని లతలులేని పుణ్యభూమి భరతావని 
కావాలి విశ్వానికి కమ్మతావి నీయాలి. 


(స్రవంతి 
లో 
పట్టుగామ్మ 


నిజం! నన్నునమ్ము 

నేనెప్పడో మరణించి ఉండేవాడిని 

నీ వన్నెల చిన్నెల చాచిన చేతులు 

నామనసును బంధించి ఉంచకపోతే 

ఓ హరివిల్లూ! నే నెప్పడో మరణించి ఉండేవాడిని 
'మోసమనే వర్పానికి తడిసి 

పాకుడు పట్టిన బండరాళ్ళ బ్రతుకు బాట మీద 
తీగమీద బేలన్స్‌గా నడిచే సర్కస్‌ కుర్రాడిలా నడుస్తున్నా 
అయినా పడనీయకుండా 

ఆప్యాయంగా పాొదివి పట్టుకొని 

ఎలా నిలబెట్టి నడిపిస్తున్నావో నీకూనాకే తెలును 
నిరాశాదావానలం సుడిగాలిలా చుట్టుముట్టి 
నిలువునా దహించ బోయేవేళ 

నీ దయానష్టేగదా కాపాడిందినన్ను 
అనాలోచితంగా వేసిన అడుగు 

అవమానాల ఊబిలో పడితే 


30 


7 
ఊతమిచ్చి లేపావు నీవు 
భుజంతట్టి చూపావు సరెన తెరువు. 
అమును 
అధథ్వాన్షపు జీవనాధ్యంలో 
అడుగుతీిసి అడుగేస్తే నిలబడలేని మార్దంలో 
ఒరిగి పడకుండా ఉర్షుచెడకుండా =` 
నసగందూరం పైగా సాగి వచ్చిన వాడి 
ఇప్పడు నేను చెప్పగలను ద్యథంగా 
నాపురోగమనానికి ఊపిరి = ` 
నీ వనంతరాగాంచితమౌ జబాహుసిరి 
ఓ హరివిల్లూ! నీవు రంగురంగుల విలువే కాదు 
పొంగే బృహదాశా తరంగానివి 
హూచే భవిష్పత్‌ స్వుర్ణకుసుమానివి' 
వీచే ఆత్మ స్టెర్యరయుంయూనిలానివి 


నీ వన్షైెల చిన్నెల చాచిన చేతులు ` 
నా మననును బంధించి ఉంచకపోకే 


र ठ మరణించి ఉండేవాడిని 


నిజం! నను నమ్ము 


(స్రవంతి, జూలై '88) 


రతు సూక్త 0" 


పాలు ఏరులై పొంగాలన్నా ae 
పంట మేరువై ఉండాలన్నా : 
నిరంతర క్యషి నీదే గదన్నా ! 


నిత్య నమన్న్యల రైతన్నా! 


సేవా దీతం - శూర్యదేవర రవికుమార్‌ 31 
చందమామతో నీకగు నుద్ది 
సగము లేమిడి నగము నమృద్ది 
నిండుదనంతో నిలిచిననాడు 


నిను కబళించాలని చూస్తుంటారు. 


భూదేవికి నీ చెమటే చలువ 
భోగులకు నీ కండే తిండి 
ఎముక లేని నీ చేయే కాదా 
ఎరుగనీయనిది ప్రజ त्तः. 


గొడ్డు-బిడ్డల నొకటిగ చూచే 
దొడ్డ హృదయ మింకెవరి కున్నది? 
కలిమిలేములకు కష్టసుఖాలకు 
కలగని మన సింకెవ్వరికున్నది? 


దేశానికి వెన్షెముకవు నీవే 
దినగండం నూరేళూ నీకే 
మిన్ను విరిగినా పన్ను పెరిగినా 
మిన్షకుండేది నీ వొక్కడివే 


ఈతిబాధల ఈగలతో, అవి 
నీతిపరుల జోరిగలతో | 
సతమతమయ్యే నీ బ్రతుకున సుఖ 


శాంతి నంపదలు సున్నా అన్నా | 


రాజులు మంత్రులు రాజకీయములు = 
రైతుకు మిత్రుని బోలిన శత్రులు 
పంచభూతముల ప్రక్యతి ఒకటే 


ప్రాణమిత్రము; ప్రణుతపాత్రము 
` (®, డిసెంబర్‌ '87) 


32 


ति గీతం - నూడ్భదేవర రవికుమార్‌ 
न> 


నన్నయ మొదలు సినారె దాకా 
బుందరెందరో కవిపుంగవులు 
००59९ రచనలో ఏ ఘట్టంలో 
& పడ్యంలో ఏ పాదంలో 
నీకేదైనా తెలియకపోతే 
నిడుదవోలు వారి గడుగు 


_ నిలబడ్డపళంగా నీ సందేహాన్ని 


నివ్యత్తి చేస్తారని నే విన్ననాడు 
ఆయనంతటి ఘనుడా ? అని 
అనుకొన్నాను మనస్సులో. 
కాని... వారి 

ఉదాహరణ వాజ్ఞుయంలో 
ఓనమాలు దిద్దుకున్చప్పడు 
తెలుగు కవుల చరిత్ర च्छेद 
తిరుగవేస్తున్నప్పడు, 

వారు 

ఆంధ్రభారతి లావణ్య రేఖలను 
భారతి దర్దణంలో 


- ప్రతిబింబింప జేసినపుడు 


ఆంధ్ర సాహిత్మాకాశంలో 
అహర్షిశలూ మెరిసే 
అద్భుత వ్యాస తారకల 
నవతరింప జేసినపుడు 
ఆ అమోఘ పాండిత్యం 


నేహా దీతం - నూర్తదేవర రవికుమార్‌ 33 
ఆ అద్భుత ప్రజ్ఞ 
ఆ నిరంతరానుశీలనం 
ఆ నిర్మల మనో వ్యాపారం 
సుదర్శనమ్దునాయి 
అనుకోకుండానే వారికి 
అంజలి ఘటించాను 
ఆయనెంతటి ఘనుడో ! అని 
ఆశ్చర్యపోయాను | 
సాహిత్య సముద్రాన్ని 
ఆపోశనం పట్టన 
అభినవ €> వారు 
ఆజన్మాంతం మధించి 
అహర్షిశలూ అమ్యతాన్ని పంచిన 
సాహిత్య బాంధవులు వారు 
ఆ విమర్శక శిఖామణి 
అస్తమించారంటే 
ప్రాచీన సాహిత్యపు బాగోగులు 
ప్రపంచానికిక చాటేదెవరు ? 
తమవాదమే వేదమన్న వారిని 
తట్టి నిజమిదని చెప్పి 
తగ్గమనే వారెవరు ? 
తెలుగు పలుకుల తీరుతెన్నులు 
వెలికి తీసిన విద్భారతము 
'బహుళాంత్రోక్తి మయ ప్రపంచ 
పరిశోధనా పరమేశ్వరులు 


సేవా గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 
విమర్శక లోకంలో స్థిరంగా 
వెలిగే కళాప్రపూర్ణులు 
జంగమ గ్రంథాలయంగా 
జగమెరిగిన మనీషి 
ఉన్నా రెందరో వారి రచనలు చదివి 
ఉత్తేజితులైన భాషాభిమానులు 
నడుస్తున్నా రెందరో వారి రచనాపథాన్షి ` 
అనుకరిస్తూ; అనుక్రమిస్తూ | 
వారి రచనల మణిదీపాలు 


భారతికిచ్చిన హారతులు 
 అమలినమైనవి 
అద్దుతమ్టైనవి 
- | (భారతి, డిసెంబర్‌ '85) 
లొ 
వార్తా పత్రిక్‌ 


చీకటి కడుపును చించుకొని 

నెత్తురు ముద్ద నూర్ముడు నిక్కి చూడక ముందే 
వార్తలతో వచ్చి పడుతుంది 

వాకిట్లో దినపత్రిక. | 


 చీకటిలా అలముకొన్ష 

చిన్నా పెద్ద అక్షరాలలో 

కొన్ని ముత్యపు ముగ్గులు. 
కొన్షి నెత్తురు ముద్దలు 
అవినీతి నస్పక్షేత్రంలో 
అచోసిన ఆంబోతుల రవాలు. 


స్నేహ గీతం - నూర్తదేవర రవికుమార్‌ 
అత్తింటి ఆరళ్ఞలో 
కామాంధుల కబంధహనస్తాలలో 
అల్లాడే పడుచుల ఆక్రందనలు 


ఎన్ని వినిపిన్తాయో! 


అధికారం అనంత ఆకాశంలా కన్షిస్తుంటే 
సామాన్యుల స్వేదంతో [र 
అవినీతి ధూమంతో 

అవకాశాల మెరుపులతో 

అనుచర పవనాలతో 

కనకవర్నాన్ని కురిగణు 

కారుమబుమ్షి స్యష్టంచి 

ఫలమనుభవించే ప్రవీణులెందరు కన్షిస్తారో! 


నిన్నటి సిద్ధాంతాలు చెరిపి 
ఊహించని రీతిలో రేపును మలిచే 
విజ్ఞాన శాస్త్ర ప్రగతి క్రమం 

ఐంత వెఐపులు పుట్టిఖొస్తుంటే - 
యంత్రాంగం స్వాహాతంత్రాంగయై 
తంత్రం కుతంత్రమై 

రాజకీయం అరాజకీయమై 
అక్షరాలలో కన్దిస్తుంటే 
వాటిననుభవించే మనసులో 
అలజడి అలలసడి 


ఆలోచనల్లో వడగళ్ల జడి 


నెతురు కురిసే హింసా మేఘాల..నీ 
కుత్తుక లెండే శాంతి కపోతాలు మనలేవు 


36 


> గీతం - నూర్యదేవర రవికుమార్‌ 


తాటికాయలంత అశాంతి వార్హాక్షరాల ఛాయల్లో 
చిటికెడు సంబరాలవార్త సంతోషపెట్టలేదు 
గగుర్దాటు గలిగించే భయానకద్యశ్యాల నేపథ్యంలో 
కమనీయ చిత్ర సౌందర్యం కనువిందు కలిగించలేదు 
నామనను | 
శిలీషకునుమ కోమలం 
ఘర్షణలో హర్న్షాన్షి చూడలేదు 
అశాంతి మునుగులో ప్రశాంతిని కనలేదు 
అందుకే 
అందంగా కన్చిస్తున్నా 
ఆనందంగా అందుకోలేను . 
అస్తవ్యస్త ప్రపంచ खट्‌ మాలికను 
అనుదిన వార్షాపత్రికను 
(తెలుగు విద్మార్థి, మార్చి 80) 


४०००९०० 
పెంపుడు దిలుకపలుకుల్లా ऊदुः నీతివాక్యాలూ 
టిన జనోద్ధ్దరణ ఆలాపాలూ - 
బురదలోని మునరలి పులిలా 
బుర్రలో వంచనా శిల్లాలూ 
బూర్జువా ఆలోచనలూ - 
కలిస్తే ఒక రాజకీయ జరానంధీయం 


కలంపాళీ కల్పించే కమనీయ గాథలూ 
కమ్మని కవిత్వాలూ - 

కవి దిన చర్యలలో తారాడే 
సప్తవ్యసనాలూ సాహంకార దర్జాలూ - 
కలిస్తే ఒక సాహిత్య జరాసంధథీయం 


నేహ గీతం - నూర్యదేవర రవికుమార్‌ 37 


ప్రతి రంగంలోనూ ఉన్నదే 

ఈ జరాసంధియ ప్రవ్యత్తి 

పతనమై పోతోంది దీనితో 

మానవ నైతిక సంపత్తి 

కుళ్ళు ఆలోచనల మానసిక భ్రష్టత్వం 

ख మమకారాల వాగ్విలసత్వేం 

అధికార బాధ్యతలతో అభిమాన దురభిమానాలూ 

పరస్పరాకర్షణగల 

ఐజాతి అయస్కాంత ధ్యవాల్లా 

కలిసిన ఈ ప్రవ్యత్తిలో 

ఐచక్షణ, వివేకం ఏకమై 

పెనగి వాటిని వేరుచేసినా 

చూస్తుండగానే మళ్లీ 
_చుట్టేనుకొంటున్నాయి 

శాశ్వతంగా రెంటినీ వేరుచేసే కిటుకు తెలిసినా 

శక్తి చాల దందుకు నీకూనాకూ 

అందుకే తమ్ముడూ! ఒష్టేసుకొందాం 

మళ్లీ మనం ణిములమై 

మన భారతాన 'వెలిసేదాకా 

ఈ జరాసంధ ప్రవ్యత్తిని 

మార్జివేయలేమని 

మట్టుబెట్ట లేమని 


(స్రవంతి,. మార్చి-ఏప్రిల్‌ 96) 


38 


సేవా గీతం - నూకర్యదేవర రవికుమార్‌ 


చీకట్లు ముసిరిన లోకంలో ఏకాంతంగా నిలబడి 
నీ కొరకే ఎదురు చూసునాను చెల్‌ । 

నీ నిర్మల ముఖ చంద చందికా తరంగాలలో 
నిమగ్న్షమౌదామని | 
క్రొంతి మార్గాన సాగే నీతో కలిసి నడవాలనీ ` 
ఆశతో ఎదురు చూనునాను 

నువు ఏ మాత్రం జాగుచేసినా 

నా కాలొకచోట నిలుపలేను 

నాలుగు వీథులు తిరుగుతాను నీకై 

ఆ వీథులో .. | 


१८, 


శ్రుతిమించిన నాగరికత లయలేక వికటంగా నర్తిస్తుంటే 
పూటగడవని పేద కడుపులు పాటపాడుతుంటాయి 
విషాదరాగాలతో వగకితాశర్రుజలతరందిణులతో 


అంగడి ప్రాంగణంలో అడుగు పెట్టలేక 
సామాన్ముడు ఆకాశంవైపు చూస్తుంటాడు 
ఆనాటి అవసరాలను ఏకరువు పెట్టిన 

అర్థాంగి మాటలు మననం చేసికొంటూ 

అందని ధరల చుక్కల్షి అంచనా వేస్తూ 
శ్యంగాటకంలోని శృంగార వేదిక మీద 

చేతులెత్తి నిలబెట్టిన జనానికి | 

శిశిరాన్షే వసంతంగా చిత్రించి చూపుతుంటాడు 


విభజించి పాలించే విద్యనేర్షిన నాయకుడు 


ఇజాల మోజులోపడ్డ ప్రజకు 
నిజానిజాలతో నిమిత్తమే లేదు 


त రీతం - నూడ్యదేవర రవికుమార్‌ 


ఊరవతల రైలుపట్టాలపై 

రౌండ్‌ టేబుల్‌ కాన్టరెన్స్‌ జరుపుతున్న 
నిరుద్యోగుల నిశ్వాసాలలో నిరాశా నిసృహలలో 
నక్లలైట్ల పాగలు ; నేటి వ్యవస్థపై సెగలూ 


ఇంకో నాలుగడుగులలో కనిపిస్తుంది 
ఇంకిపోయిన చెరువు 
దాన్ని చూస్తేచాలు గుర్తుకొస్తుంది 


అహర్షిశలూ శ్రమించే రైతు గుండెల బరువు 


ఈ బాధామయ ప్రపంచ గాథ లగాథాలు చెలీ ! 
ఒంటరిగా తిరిగితే బడ్డు చేరుకోలేము 

చేయి చేయి కలిపితే చెంగున దూకేయగలము 
అందుకే ఆలసించకు 


కారుచీకటి తెరలు తెస్తూ 
బ్రతుకు వెలుగును కపష్టజూచే 
మేఘమాలకు రుంర్వువై 
విశ్వమానవ. వియత్త్సథానికి 
విధూదయమై వెలుగునిచ్చే 
దరీతరచనకు 26225 


అశ్రుభారల మునిగిపోతూ 
అలమటించే పిరికి గుండెకు 
~+ మూర్తివై 


- నెర్రెలుకొట్టిన హృత్‌క్షేత్రంలో 


ఆశల పచ్చిక పానుపు పెంచే 


చల్లని వాన न्द | 


39 


40 


22४ 


వా గీతం - నూర్భదేవర రవికుమార్‌ 
నిప్పలకాలే మానవతా హృది 

తేనెల వానల చిప్పిల జేసే. 

అద్భుత నూక వార్తవై 

భువన భవన ప్రాంగణస్టిత 

భద్రపీరిక నధివసించే 

కొత్త పెండ్లె కుమార్తెవై 

రా!చెలీ!రా! 


(తెలుగు విద్మార్థి, డి ప్టెంబరు *88) 


| फ 
नभिः <>, © 

షష్ట పూర్తి 
కాలపురుమషుని షష్టిపూర్తికి కదలి రండోయ్‌ నిఖిలప్రజలు 
ఘనముగా ఈ గుంబరాన్న్షి గర్వపడుతూ జరుపుకొందాం 
జరిగిపోయిన షష్టి పూర్తి 224२8०९० వ్యద్దులకే పరిమితం 
మరల వచ్చే షష్టి పూర్తికి మన చిన్నారులే పెద్దమనుషులు 
నేటిపండుగ మరల వచ్చే నాటి కెందరు నిలువగలరో 
ఘనముగా ఈ సంబరాన్ని గర్వపడుతూ జరుపుకొందాం 


ఈ మహోత్సవ మతని కెన్షవదో మనము మది గణింపలేము 

ఏ మహోత్ళవ లీతులెట్టివొ ఎరుగగా మన శక్తిచాలదు 

బుట్ట శైంకర్యములొనర్హి ఏమి పాొందిరొ పూర్వులార్శులు 

తుష్టుగా నొనరించి మనమును ఇష్టకామ్మము పొందవచ్చును 
కనుక రండోయ్‌ కదలి రండోయ్‌ కాలపురుముని వేడుకొందాం 
వష్టి పూర్తికి మనకు బహుమతి నంతసమ్మున నొనగు నాత్రడు 


స్టేవా 60 - నూరదేవర రదికుమార్‌ 41 
ఈతిబాధలు అవినీతి కథ లింక భరతావనిని వీడగ 
నేటి భారత ప్రజా మానస పేటికల గల కలుషపంకము 
చెచ్చెరన్‌ దొలగించి నిర్మల శ్రీలనింపగ ప్రేమ పంచగ 
ఉన్నకొంపకు నిప్ప పెట్టే ఊహలన్నిటి తగులబెట్టగ 
తప్పిపోయిన అహింసాశిశు తల్లజుని మన కప్పరించగ 
కాలపురుమని వేడుకొందాం కదలిరండోయ్‌ కచలిరండి 


(ఆంధ్ర సచిత్ర వారపత్తికు 


స్వాతంత్ర్య స్వర్ణోత్సవం 
మహడానంద దివ్యోత్లవం 
నవభారత ప్రజావళికి 
ప్రవిమల నుందరథాత్రికి ॥ 


మువ్వన్నెల జెండాకు పున్నైము పండినవేళ 

తన నీడన కోట్ల ప్రజల నడిపించే శుభవేళ ॥ 
శతాబ్దాలు వందలాది విదేశీయ సేనానులు 
కొల్లగొట్ట వివర్ణయై कन्त భరతమాత ॥ 
అహింసారణయమైనా అనువులు బాసిరి ०००८० 
త్యాగభథనుల క్యషిఫలితము దేశభక్తి సంభరితము ॥ 
ఒక తిలకు ఒక గాంథి ఒక నెహ్రూ ఒక పటేలు 
ఒక సుభాను ఒక శాస్త్రీ కన్న కలల ప్రతిరూపం ५ 
ఇక్కట్టుల నథిగమించి ఏబదేండ్ల చరిత్రలో 


దటి కొక్కమెట్టునెక్కి శిఖజరారోహణ చేసే ॥ 


కొన్ని కలలు ఫలించినవి కొన్ని కలలు శిలలైనది 
మొక్కవోని ధైర్యమూని ముందుకు సాగే జాతికి ॥ 


42 


సేవా దీతం - నూడ్యదేవర రవికుమార్‌ 
హింసాగికి ఆజ్యిథార అవినీతికి హారతులు 
అందించేవారినణచి శాంతిశ్రీకరమయ్మే ॥ 
చీకటి కుట్రల సంస్మృతి నమూలంగా పెకలించే 
९९२६०९६ సూర్మోదయాల నాశించే యువభారతి ॥ 
అంతరిక్ష ప్రయోగాల అత్యద్భుత కులితాలు 
=> चप, ప్రణాళికల ప్రురోగతులు కలగలిపిన ॥ 
గతచరిత్ర నెమరువేసి తప్టాప్పలు తెలునుకొని 


స్వారాజ్ఞమె లక ముగా సాడే భారతజాతికి ॥ 
వ్రరొడ్టి 
(స్రవంతి, అక్టోబరు '97) 


ఎగురుతోంది మువ్వన్నెల జెండా 

ఎగురుతోంది మనజాతి పతాకం 

రెపరెపరెప రెపరెపడెపరెపరెవ | 

ఈ జెండా మా ప్రాణనమానం 

ఈ జెండా మా ఆశలరూపం 

కష్టనష్టములు లెక్కచేయక 

చెక్కు చెదరని ఆత్మస్థిర్యమున "ఎగురుతోంది 
సైనిక వరులకు సమరోతాహం 

కర్షకజనులకు కరుణాహృదయం 

పరిపాలకులకు స్థృటికస్వాన్తం 

ప్రసొదింతునని ప్రతిన చేయుచు ॥బగురుతోంది॥ 


నిర్ధయముగ ఈ జెండానీడన 
నిలబడి మేము పురోగమిన్నాం 
విశాల విశ్య ప్రజల కందరికి 


మార్గదర్శినై మఘనగలనంటూ ఎగురుతోంది 
(తెలుగు విద్యార్ధి '87 


సేవ గీతం - నూర్కదేవర రవికుమార్‌ 


వందే సుందర జనయిత్రిం 
వండే పావన శుభధథాత్రిం 


వాయవ్యస్థిత సింధుధునీం 
ఉత్తర సుస్టిర శీతగిరిం 
ఈశాశాయాం బ్రహ్మనదీం 


త్రిదిశ సమువ్ర పలీత ధరిత్రిం 


తవ సలిలాన్న ప్రవర్థిత కాయః 
తవ సేవార్థ మిదం మే శపథః 

హే జనని! త్వామని ఈమజయ్యాం 
వైభవయుక్తా మివ రక్షేయం 


సర్వజీవహిత! హే జగదీశ్వర! 
సస్వశ్శామల రత్నగర్భ శుభ 
మాత్యభూమి సంసేవా तज 
దేహ్మవలంబన మస్మాకం 


(తెలుగు విద్యార్ధి) 


వందనాల చందనాల నందిద్దాము 
గురుజనులకు క్యతజ్ఞతలు చెల్లిద్దాము!! 
రండో వద్భార్లులార! 

छ 


43 


॥వందే॥ 


॥వందే॥ 


25021 


॥వందే॥ 


రండోయిోీ జనులాద!  ॥వందనాల!! 


గురువు తల్లి గురువు తండ్రి 
గురువే పరదైవతము 


44 


त గీతం - "रुद రవికుమాఢ్‌ 


సరిలేరుగ నద్దురువుకు 
సరగున కొలువగ రండిటు 


పశులకు మనిషికి బేదము 
విశవపరచు విద్యనేర్ణి 
పసిమననుల పండజేయు 
అసమాన నుధిజనులకు 


అజ్ఞానపు చీకటులను 
రొజ్జానపు వెలుగులతో 
అంతరింపజేసి మదికి 
శాంతమునొనరే బుములకు 


మేెట్టుకట్టి శిష్మకోటి 

నెట్టా పైకి పైకి నెట్టి 

స్వర్గ సౌథమును చేరే 
మార్గముచూపే ఘనులకు 


రాధాక్యష్ణుడు పుట్టిన 

च ~ నేడు 

రండి రండి గురువులార 

రక్తియు భక్తియు నిండగ 

వందనాల చందనాల గందిస్తాము 
గురుజనులకు కృతజ్ఞతలు చెల్లిన్తాము 


"వందనాలు, 


॥ వందనాల; | 


వందనాలు 


గవందనాలుు 


(తెలుగు విద్యార్థి, సెప్టెంబరు *89) 


ॐ గీతం - నూర్కడేవర రవికుమార్‌ 


గోరి మృతదేహమున్నది, గోరి పైన 

ఐరిసె పచ్చిక; యది లోని విగతజీవి 
సత్సజీవన చిహ్నము; శవమునుండి 
యవతరించెను ప్రాణము యవసనమందు. 


దేహమెంతగ మట్టిలో దిరిగి కలియు 
నంతగా బఛ్చ్రవనమున నలరె గడ్డి 
మృతుని జీవము గడ్డిలో మెదలసాగె 
చావు నవజీవనమ్ముగా సంక్రమిం-బు. 


మృతుని నిల్జీవచికురంబు అతి నిగూఢ 
మూలములు గడ్డి పో(చల యొదలిపట్టు 
అవనిలో జొచ్చుకొన్నవి జవముగల్లి 
జీవమీలీతి-వెడలె నిక్టీవినుండి. 


గడ్డిపూలలో మ్యుతజీవి కండ్లు వలసి 
తొండి చూచు 450२5०६८ దొలుత నతడు 
అనుభవించిన ఐవిధ వర్ణాను రాగ 


గాన పరిమళ స్పర్మ సంగతుల దాని. 


భూనమ్రు వరోపశోభిత 5262 కునుమ 
సంచయంబులు శిరములు వంచెనవగో 
వర్షబుతువున సాగు తుంపరల దోంగి 
ॐ నట్టి వెనుకటి కలల దలచి. 


నిన్న యవల వర్జంబుగొ నున్న కొమ్మ 


చెలడి యీూనాడు పచ్చని చిగురు( దొడిగి 


{> 
८ 


46 द గీతం - व्वरदु5 రవికుమార్‌ 


నదియె యునమొన్న నిర్జీవమైన యోడు 
మరణమే జీవనృష్టికి మార్గమయ్మె. 


నూతనోదయ కాంక్షచే నూలుకొనుచు 
ప్రాణి మ్యత్యువులో( దాను లీనమగును 
కాలవశమున రూప భేదాలు గాంచు 
నాత్మమారదు జీవము నారిపోదు 

పారి నమాధిపై లేగడ్డి ముట్టినటుల, 


పత్ర పుష్ష్టతరుపతత్రి మానవ వశు 
బ్యృందమణగు శూన్మమందు; గాని 
२८१०८ దత్తజ్జ్ఞేవ సంకేతములు वरत 
తంబులై నిలిచి లోకంబునందు 
నాకు పచ్చదనము నలరుల యయుందము 
తరువులన్షిట గల్లు పెరుగుదలయు 
పక్షుల గమనంబు మశుమవుల హ్యృద్వ్యత్తి 
మనుజులథిశక్తి మాయవెపుడు 
'  శాశ్వతత్వమె బ్రతుకు శాశ్వతము జీవ ; 
మ్‌క నశాశ్వతజీవ మీ యిలను లేదు 
బ్రతుకు లేనట్టి శాశ్వతత్వ్యమును లేదు 
వెల్ల చీకటి నల్లని వెలుగు రీతి. 


(డా. నంజీవదేన్‌ గారి 'ర్రాన్‌ ఆన్‌ ది గ్రేవ్‌” ఆంగ్ల కదితకు అశువాదము 2) 


(భారతి, జూలై '82) 


నేహ దీతం - నూర్యదేవర రవికుమార్‌ 47 


రుల్లుమనె గుండె, కన్నుల వెల్లివిరిసె 
నశ్రుధారలు చీకటి యావహించబే 
పత్రికల నీవు లేవను వార్త చదువ 
మాట పెగలదు కరుణశ్రీ! మాన్యనుకవి! 


ముద్దులు మూటకట్టు కడు ముచ్చట గూర్చుచు మోహపెట్టు నీ 
పద్దెము పండిత ప్రతతి పామరలోకము నోొక్కలీతిగా 
నద్దితివేమొ లేఖిని ననంత సుధారస పాకమందు న 


ట్లద్దకయుడ్న కాలగతి కాగక యీ గతి నిల్వ జాలునా! 


నీ రమణీయ పడ్యలయ నేర్చి గళంబున నార్తి నింపి పొం 
గారెడి భావ సంపదల నద్దుతరీతి స్రవింప జేసి సిం 

గారము గూర్చె పడద్యముకు గాయక రత్నము ఘంటనాల యా 
తారక చంద్ర సూర్య మిల తాల్జును మీదగు కీర్తి చంద్రికల్‌ 
వీ కాయము మరుగైనను 

ఏ కాలము తెలుగు వారి హ్యృదయామనిలో 

నీ కవితా కుసుమావళి 

ఊకో జెప్పన్‌ సతంబు నో కరుణశ్రీ ! 


(స్రవంతి, ఆగష్టు '92) 


~ 
య 


నేహ 4 - నూడ్బదేవర రదికుమార్‌ 


హిమబిందువులు మౌక్తికేద్దసరములుగా 

రె సేసె ప్రత్యూష కాలకాంత 
బంట్రికారన మంగచర్జానుకూలమై 

చన పూసి వెలబారె చందమామ 
తీవ్ర నంవేదనా టీర్ణ నిశ్వాసాల 

విడే నసక్యత్తుగా పిల్దగాలి 
కరుణాత్మకా యిట్టి గతియని కాల్టువ్వి 


వభురరీతుల బాడెను విహగకులముూ 
మంచ కన్నీటి గార్షె వేమూరు యక 
లాత్మవై వర్ణ్యమును బహిరంగ పరచి 
జినుడె పొడమె తరణి ఖేతలమున 


५... 


£< ea చు స్రష్ట అడ ఆడ రూ . 
దుష్టదుర్మార్ద్ల ८० దోషహ్వదుల 
యాభిచారము దినపత్రికాఆ గాంచి 
తద్దమూర్శిల్లు మానవతా లతాంగి 


గనుచు వలపించు నా లీతి దినము ప్రకతి 


పరరాజ్ఞ 888623८ బ్రబలు నాజులులేవు 

ప్రజల గుంపుగ జంపు రుజలులేవు 
కూటికై తప్పని గొడ్డు చాకిరిలేదు 

కనుగప్ట మునురు చీకట్లు లేవు 
పరపీడనము లేదు భావదాస్మ్యము లేదు 

దైన్య छतत బోధనలు లేవు 
న్వ్యాతంత్ర్యమను దివ్య పారిజాతప్రు నీడ 

| వలచి భారతమాత నిలిచియున్న 


నేహ దీతం - न्दु రవికుమార్‌ 49 
దిట్టి యీవేళ పులకలు పుట్ట నలరి 
కాలవలసిన మానవతా లతాంగి 
కూలు టతి ఘోర మామెను కేలుపట్టి 
మరల మనజేయు బాధ్యత మనది మనది 


నిర్మించుకొన్నచో నీతిప్రపుష్టమౌ 

నిజమైన స్వారాజ్ఞ నిభ్యత గృహము 
పోషించుకొన్న్షచో పుణ్యభూమి ఖ్యాతి 

భూజమ్ము ద్యృఢథమతి భువనమలర 
స్థాపించుకొన్నచో సత్య ధర్మ ధ్వజ 

చాయలో నుందర శాంతివనము 
कदत బుజువర్తనోజ్ట్వలమైన 

బ్రతుకుల నన్యోన్స భావమెనగ 
దైన్య్వమును మాని మానవతాలతాంగి 
నిత్తసంతోషి తాత్మయై నెగడ గలదు 
తరిన కృషిలేక ఫల కాంక్ష తగదు చేయ 
కాన తమ్ముడ! కృషి 55९, కదలిరమ్ము. 


(స్రవంతి, సెప్టెంబరు '92) 


నుప్తహ్యదికి చైతన్యపు చురకత్తులు 
సప్తాశ్వుని గమనానికి నరిహటద్దులు 
సకల వ్యథా వనవాటకి జ్వలనార్లులు 


మకర సంక్రాంతి దివ్య మంగళాహాలు 


థాన్యలక్మి కర్షక గృహ ద్వారస్థిత 
హపౌష్మ్యలక్ర్లి పల్లెపల్లె బహుజనహిత 


50 


సేవా గీతం - 1) 
భూలక్ష్మికి ఒళ్ళంతా పులకరింత 
మకర సంక్రాంతి దివ్వ మహిమ యిదంత 


ముగ్గులతో గొజ్బళ్ఞతో ముంగిళ్ళు 
23522) ॐ తోరణాల వాకిళ్ళు 

వరనలైన హృదయాల్లో పరవళ్ళు 

మకర సంక్రాంతి కోరు మామూళ్ళు 
శరజ్లోోత్ల్లలై మనసుల విరబూస్మాయి 
మలయ పవన డింభకులై మది దోస్తాయి 
ఉత్గాహపు లాహిరిలో ఊగిస్తాయి 
సంకురాత్రి నంబరాలు సాటిలేనివోయి 


(ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక, 16-1-87) 


(నేపాలులో (ప్రతి లక్షమంది గర్ప్వస్ల | స్త్రీలలో 830 మంది (ప్రసవ సమయంలో మరణిసు 


న్నారని 14-3-94 ఆంధ్రప్రభ వార్త. భారతదేశంలో (ప్రతి 6 నిమిషాలకు ఒక మాత మూర్తి 
a ( {a urn चं न | 
(గర్సిణి గాని, 42 రోజులు దాటని బాలెంత గాని) దుర్మరణం పాలొతున్సదని ఇటీవల 
4) ९ २ 
నిర్వహించబడిన ఒక సర్వే లో వెలడయింది.) 
८ 


కాను కష్టమైన గర్భకోశము కోసి 

ఇంతి కాడుబిడ్డ నిచ్చె వైద్యు 

८80९ మూడవదిన మా యింతి తనచావు 
నెరిగి భర్త జూచి ఇట్టులనియె. 


ఈ పసికూన ఒంటితడియింకను ఆరని దమ్మ పాలలో 
తీపి నెరుంగ జాలనిది దేవత రూపున పుట్టె చూడుడీ | 
ఆ పసిరెప్టలం దెరచి అమ్మను నాన్న గనంగలేని నా 
పాపకు ఏవిధిందెలియు బండిన నా కలలోని వేదనల్‌ 


సేవా గీతం - నూర్యదేవర రవికుమార్‌ 51 


ఎంతధన మెంతవైడ్య మికెన్షినోము 

లెన్షిముడుపులు మైొక్కులీ చిన్నికొరకు 
అన్షిటిని మించి ప్రసవ మాపన్నమైన 
కడుపు కోయుట &8@ నే కంటి దిని. 


పాలు తేనెల రీతిగా కాలమెల్ల 
గడిపితిమి కాదె అన్యోన్యగౌరవమున 
కాలవశమున నేడు నే గలసిపోదు 
మట్టిలో, కాని మీ మది మాసిపోను. 


ఇన్నేళ్ల దాంపత్య మిచ్చిన ఫలమిది 
తల్లి లేదని లోటు తలచకండి 

పుట్టి తల్లిని పొట్ట బెట్టుకొన్షదటంచ 
నెంచి చిన్నారి నిందించకండి 

తన జన్మకై మన మనుభవించిన చిత్త 
సంక్షోభమెరిగి కేల్డారకండి 

పాప పుట్టిన పెంచు పద్ధతుల గురించి 
మనమాడు మాటలు మరువకండి 


ఇన్నినాళ్ళగ నన్ను మీ రేవిధాన 
ఎంతప్రేమగ చూచిరో అంతకంటె 
మిన్నగా చూతురని నాదు చిన్నితల్లి 
నష్టగించుచు నుంటి మీ హస్తయుగళి. 


ఇన్నినోములు నోచి కన్న నా ఫలమేది 
కనిన వెంటనె వల్లకాడు పిలిచె 

తల్లినైనా నన్న తనివేది నాతల్లి 
కడుపారగా పాలు కుడుపనైతి 


నేహ గీతం - त्वर्ध రవికుమార్‌ 

సుంతానమో రామచంద్రా! అనిననోట 

సంతుగల్లిన పిల్వజాలనైతి 
గొడ్రాలిబ్రతుకేల కోట్లేల అనియెడు 

అమ్మలక్కల మెప్ప నందనైతి 
భాగ్యమిట్లుండె నాకు, మీభావికాల 
మెంతదుగ్భరమో కడా ! ఇంతిలేక 
భర్తగోల్లోయి బ్రతుకు అభాగ్యురాలి 
నరుణ శామిత్రురాలి పెండ్లాడ వలయు. 

మధథ్వాక్కర 

కఈవిధియేలన నీ పసిజిడ్డ నింకెవ్వరైన 
रन्ध పోషించ రదియునుగాక దైవోపహతుల 
దైవోపహతులె కాదన్న ననుకంప దరిజేర్తురెవరు 
కావున నామాట కడసారిమాట కాదనకండి. 


అనుచు అదించు అరాంది కనులనుండి 


పండేెవదన మనను నంకోభవె 


Cee, 


+, 


భామ్షధారల రూపున బయలు పడగ 
నార్తి కరమున కరముంచి అనియె భర్త. 


పాపనొనగిన దైవమే పండువంటి 
కావురంబున చిచ్చిడె కరుణలేక 

నేను జీవశ్చవంబునై నీవులేని 

బ్రతుకు నీడ్రెద మనప్రేమఫలము గనుచు. 


గుండెను మార్చి కొంగ్రొత్తగుండెను గూర్చి 
చాకవునావగ జాలు శస్ర్రవైయ్యు 

అంగాంగముల జాడ్యమంతయు తెరమీద 
బక్కగ చూపించు సాధనములు 


స్టేహా గీతం - चुत రవికుమార్‌ | 53 


దీర్హవ్యాధుల నెల్ల ९2200 తగ్గించు 
అద్భుతంబైనట్టి జెషథములు 

సకలసౌకర్యమ్ములకు నిలయనమ్ములై 
అవతలంచిన కొత్త ఆసుపత్రు 

లుండ నా భాగ్యహీనత నొక్కకాన్ము 

కిట్టు నీప్రాణముల్‌దీయ నెంచు విభియు 

కాన్సుకాన్ముకు శిశువును కడుపుకోసి 


తియ జీవింతు రెందరో స్త్రీజనాళ. 


అనుచు తనభర్త వ్యధచెందు నవసరమున 
అదియె తుదిశ్వాస అని తాను మదినెరింగి 
భర్త గనులార జూచి నో పలుకు నిలుపు 
డనుచు నిర్జీవియయ్యె నా ఆడపడుచు. 
వైద్యసౌకర్యములు లేని పాతరోజు 

లందు కనలేక ఏడి-చిరి అసువులతిన 
లిప్పడాలితి నున్న నింకెపుడువచ్చు 

పురిటి చావులు లేని ఆ పుణ్యదినము. 


' (స్రవంతి, మే '88) 


వీరగంధముదీసి వీరవర్యుల బిల్లి 
కూని మైనిండుగా బూసినావు 
శనరాజు 23९2 'ఖూనీ' ని రచియించు 
ఐప్లవ బీజాలు విత్తినావు 
నిఖిలశాస్త్ర పురాణ నికరంబు పరికించి 


సరికొత్త వలుగుల బరపినావు 


कष 


54 


=> గీతం - నూడ్భదేవర రవికుమాక్‌ 
సూతవపురాణంబు నూత్రించి జగతిలో 


స్థేరయశోధనుడనై చెలగినావు 


సంఘమున గల బహుదుష్ట నంప్రదాయ 
ములను రూపజ జేయగా బూనినావు 
సాధు నీ కృషి యనితర సాధ్యము గద 
భావ విప్లవ నలిన సంభవ! మహాత్త. 


రామునకు పుత్రులిద్దరు ; రమణి సీత 
కొక్కకానుపె యదిగదా చక్కనైన 


_రామరాజ్ఞము; మనకది రాకపోదు 


నవ్యదంపతు లా బాట నడచి నపుడు 


జాతిగర్వింప సాహిత్త జగతి నెవడు 
కీతిమంత ప్రభుత్వమ్ము నెరపినాడు 
అతడహో | మధునాపంతుల తపసి కని 
సత్మనారాయణుడు సరస్వతి నుతుండు. 


తెలుగువారల కీర్తికి తేజిమెనగ 
రవన గావించె నాంధ్రవురాణ కావ్య 
మాధునిక పంచకావ్మాల నది ప్రసిద్ద 
మమ్యతోక్తుల ధారల కాటపట్టు 


८१ 


స్టేహ గీతం - నూఢ్యదేవర రవికుమార్‌ 
వాద వివొరూో వర్తము 
లోదగులని వ్యక్తి యతడు తోకాదరతన్‌ 
58८52८8६ గడించెను | 
తేదిక మన తెలుగుదనము తేమిడి బడియెన్‌. 


నన్నయ్యవంటి వాడని 

=> కాబడిన కపి క్రి కేలా బిరుదుల్‌ 
ఎన్షిభవంబుల ప్రణ్య యు 

కన్నది యీ దేశమాత కడుపారంగా. 

పద్య కవితా నముహారథుల్‌ వసుధవిడ 
నడ్మతన తెన్గుభారతి యార్తి గుండే 
తెలుగుపాఠక హృదయాలు తేనె ముంచ 
నెవరు సృజియింప గలరట్టి కవన మివపుడు ! 


(సమాలోచన, 16- 40-94 


సంసారాలను గూల్బును 


ఖూంసా రాజ్ఞమ్ముటెంచు నెల్లొిదపరచున్‌ 


50 సారా చూరు దాని నాశము వలతున్‌ 


1 


56 


2०5 కులాసొరాడని 
అదియే జీవితపుసార మని భ్రమపడుచునే 
వదలక ^> సారా 


వెధవలు త్రాగుడురు గౌరబిదులు దొవ.న్‌ 


వెలగల సారా తంటెను 


వలదిక తాత్తార మన్న ! వర్ణింపంగన్‌ 


నారాను తాగు మగల వ 

నూరాదరి జేరుటజెన వకుడని నం 
నార స్తిలందరికిః ॐ 

నారాలను టీ.వి. చేయ సత్సలమబ్బున్‌. 


ఆనారార్భటి సాగడ్రి 
యీసొరా మాను యు < మింతింతఉింతై 


వేసారనీక యాంధ్రుల 


కినారయినక్‌ జయమ్ము నిమ్ముగ छद 


(సమాలోచన 


స్టేహ దీతం - నూర్యదేవర రవికుమార్‌ 


(:] 


ఏండ్ల పూండ్లనుండి యెందరో జిడ్డల 
కుగ్గుబాల తోటి యురుకు లెత్తు 

ఐమల జలము దాపి కమనీయ కవితల 
నేర గుండ్లకమ్మ నెనరుటమ్మ. 


ఆ తల్లి యొడిన పెరుగుచు 

కైతలనల్లగల నేర్చు గసియించెను 2 
ద్య్మాతత్సరుడయి యెవ్వం 

డాతడు కాఠాని పాపయాఖ్యుడు తెలియన్‌. 


కఐ పండిత పోషకుడై 

కవిసత్తముడై వదాన్యఖనియు మునియు 
ధ్యవతారయి యద్దంకికి 

నవురా! కాకాని పాపయాఖ్యుడు మించెన్‌. 


మించిన వేడుకతో స్టా 
పెంచెను సాహిత్తసమితి उतः 255 
పంచెను కవితాగంభముూ 


నంచితముగ తెలుగువార లానందింపన్‌ 


హనుమచఛ్చ్లతకము వ్రాసెను 

కన చిత్రం బతని కవిత కానము యతికిన్‌ 
గణమును ప్రాసకు వెదకుట 

ఘనులగు సత్మవుల బాణి కనదగు దానన్‌. 


నను నభిమానించు మనీ 

ముని మరణపువార్త దెలిసి శోకాత్ముడనై 
తిని ; సంతాపము దెల్లుదు 

మనుగడ చరితార్థయున మాడ చరితళక 


57 


సేవా &ॐ८ - నూర్యదేవర రవికుమాడ్‌ 


> 


ఆయము పశువనైద్నుడా! నీకుజయము జయము 


ఇదిగొ యిటనొష్టి యిట తీపు ఇచట మంట 
యనిన రోగము బోల్లుట యబ్బ్మురంబె 
మూగజీవాల రోగాల బోల్తువీవు 

జయము పశువైమ్ముడా! నీకు జయము జయము 


భూతదయ లేక కొందరు చేతికొలధి 
హింనగావింత్రు పశువుల హీనగతిని 

దీవె వాటిని లాలించి ప్రోవవలయు 

జయము పశువైద్ముడా! నీకు జయము జయము 


&(~5>26 ¬~ పశువైద్ముడా! >> జయము జయము 


పశులు పక్షులే డేశనంపదకు మూల 

మవియె రతాంగమున కెల్ల అర్దబలము 
వాటినభివ్యద్దియొనరించు వాడవీవు 

జయము పశువైట్ముడా! నీకు జయము జయము 


వైద్యశాస్త్రము పశువుల వలన బుట్టి 

పశుల వల్లనే యభఖభివ్యద్దిబడయు చుండె 

చాట శక్ష్యమ పశువైడ్య శాస్త్ర మహిమ 

జయము పశువైద్యుడా! నీకు జయము జయము 


द దీతం - वयत రవికుమార్‌ | 59 


గాంధి యాస్టానకవి నేడు కన్ముమూయ 
కార్సినది ధర్మదేవత కంటనీరు 

ఆంధ్ర కవితా కుమారి ప్రత్యర్ర కంఠ 

హార తరళమ్ము తెగి భూమియందుడింద 


వారీ జగమెరిగినకవి! శ్రీ రమణుని భక్తు లాందధిసిరి తుమ్మల సీ 
తారామమూరి చౌదరి! పేరున వర్ణిలిరి కెత పెన్షిథియగుచున్‌ 


కంటినీరు తుడిచి కైవారములు చేసి 
పదములొత్తి పూలపాన్చు వేసి 
సీవచేయుతెంక చేరగా స్వర్లమ్ము 
దిక్కులేని దయ్యె తెనుగు వాణి 


ఊడిగము చేసె భాషకు 

లేడీ నాడితని సాటి లెంక ధరిత్రిన్‌ 

ఊడిగము చేసె గాంథి 

యాడిన మాటలకు హ్యదయమలరగనియతిన్‌ 


థెనాటికో గదా యిక । నీ నేలను మరొక తిక్క బుషి పుట్టి పసౌ 
జాను తెనుంగున క్యతులన్‌ । మానుగ రచియించి ప్రజల 
మన్నన గనుటల్‌ 


ఆ కాలమ్మున పోతన । ఈ కాలమునందు వీర లీ తెనుగింటన్‌ 

రూకను కోరక భాషకు । చాకిరి యొనరించినారు నర్వులు 
మెచ్చన్‌ 

రేపుల దుక్కిదున్ని చెలరేగెడి వాజ్మయ కాంక్రదీజగా 

మాపుల रच्छ చని మాన్నగురూత్తము 2255 మనః 


60 


స్షేవా గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 
తాపము దీర్షుకొంటివి సుధామధురోక్తుల त्म) బానలో 
నీ పన జూపి యాంధ్రజననీ హృది నిత్యుడవైతి నత్మవీ | 
గీతను గాంధివినోబా ! నేతల బోధనలనమ్మి నిజమగు మనుజ 


వ్రాతములో మేల్బంతై । పూత చరిత్రుండవైతి పుణ్యాత్త ! భళి ! 


జ్ఞానపీఠమె మీకు దక్కనిది యనుచు మాడ్యశులు చింతనొందక 


మానలేరు 

మీకు భుక్తోజ్ఞితము లహో ! మేటి బిరుదు లుర్వి మీసాటి 
నిష్టాములున్షవారె | 
ఈ శతా లియేట నిచట పుట్టి కమ్మకైతల నాంధ లోకము 
నూపి 

ఈ శతాజబ్దాంత దశకాన మ్యతిని జెంది తీ శతాబ్దము నీదె 
నీదే నిజమ్ము 


భౌతికమైన దేహములు భస్మములోొ నెవుడైన, పుణ్య నం 
జాత విశుద్ధ కావ్యములు శాశ్వతయమై కవిపేరు ధాత్రి వి 
अ నొనర్షు గాన మ్యతి గల్లదు సత్సవిరాజ కోటికిన్‌ 

ఆ తరణీందు వౌచు నజరామర వాజ్క్యయమూర్త్తి ! వెల్టెడిన్‌, 


చేత మీటి పట్టి చిహిత సలమున 
థ్వంన రచన జేయు వంచకులకు 
ప్రాణములను ధీయు వని వెన్షతో బెట్టు 


వద్యయయ్యె హత్య వేడు కయ్యె 
పేగ విద్వేషము అక్కను 
రగిలిన మది శాంతభావ రహితంబగుచున్‌ 


స్టేవ గీతం - నూర్భదేవర రవికుమార్‌ 61 


పొగ లెగయజిమ్ము మానవు 
నొగి దానవుగా నొనర్షి యోర్మింజెరచున్‌ 


మానవధర్ష కర్మములు మానినవారల తోటి మానవున్‌ 
మానవుగా గణించని ప్రమత్తుల నారని కడు మంటతో 
తానొనరించు కర్మములె ధరములంచెదనెంచు బాధ్యతా 
హీనుల బల్వురన్‌ గనగ నేటికి భారతమాత! कदल 


అట్టి ప్రజలు హింస హత్మాది కర్మల 
నభము శుభము తెలియనట్ట వారి 
నమల కీర్షియుతుల నగ్రనాయకులను 
చంపు చున్నవారు చలమువట్ట. 


తన ప్రాణ పరిత్సాగము 

నొనరింపగ సిద్ధపడిన నొరు నునురును తి 
యను వెనుకాడడు నరు డై 

నను తగునటమ్మ యిట్టనాశపు బుడుల్‌ 


ఈ పెడబుద్దులే మునుపు హేయముగా మన బాపు శాంతి న 
త్యాపర బుద్ధమూర్తిని హిమా౫నల సాగరవేష్టితావనీ 

స్థాపిత గాణ తంత్ర్యునుతి దారుణరీతి తుపొకి గుండుతో 
రూపజ జేసె నెల్ల ప్రజ రోయగ మాయని మచ్చనిల్వగన్‌ 


పుణ్యభూమి యహింనకు పుట్టనిల్లు 
భరత ఖండ మటంచు విశ్వము నుతించ 
కాలగతి తీవ్రవాదము కాలుమోపి 


పుట్టెడపకీర్తి కిరవయి పోయెనకట 


కాంతులు చిమ్ము దీపము ప్రకాశ మొనర్నుచునుండు తన్ను తే 


త్లాంత సమస్త వస్తుతతి తద్విధ మొప్పగ రాజకీయ వ్య 


दू గీతం - నూడ్యదేవర రవికుమార్‌ 
తాంత సువీప్త బుద్ది జనతా హృదయోల్ల ననంబొనరి తా 
~ विधि కు ap) 1 


నెంతయు కీర్తిగాంచె నిల నిందిరగాంధి జగద్దితాత్మయె 


కూరులయి తనదు బంటులె 
దారుణముగ జంప నామె ధరణీ స్థలిపై 
బోరగిల బడియె లోకము 

బోరున విలపింప శోకపూరితులగుచున్‌ 


తేజోవంతుడు థిరచిత్తుడు నవిత్రి బద్ధ రాగుండు ని 
ర్వ్వాజన్వాంతుడఖండ భారత జనారాధ్ముండు न 
రాజీవుండు ధరిత్రి నేలె భువన ప్రఖ్మాతిగా నంతటన్‌ 

జేజే వెట్టప్రజల్‌ య శోభరిత నిశ్తేణీ సమారోహుడై 


రాజకీయ కక్షరగుల మధ్యంతర 
బున్నికల ప్రచార మెనక మెసగు 
వేళ జంపి రితని విద్రోహకారులు 


ప్రబలమైన సీమ బాంబు పేలి 
£~ "> 


ఇంతకిరాతక క్రియకు నీ జగమంతయు తల్లడిల్లై నా 

శాంత విశాల కీర్షియుతుడై పొగడొందిన జాతినేత నో 

యింతి తెగించి చంపుటది యెంత విషాదము మ్యత్యు మాత కా 
వంతయు జాలిలేదు కద హా! మనదుర్దశ కాదె యింతకున్‌ 


భారతయ్మెకాదు వనుభయంతయు శోక 
వాద్ధి మునిగె క్రోధ వహ్మియెగసె 
తల్లడిల్లిరి జను అల్లాడి పోయిరి 


దోపిడీలు చెలగ కాపు తొలగ 


వామన మూర్తి లీతిగ నవారితలీల = 
తామితిమీరి యాకనము తాకె నరాచక చిత్తవృత్తి యూ 


స్నేహ గీతం - నూర్పదేవర రవికుమార్‌ 63 
వీను పరిసితిం గెడపి > 2605502 స్నేహము శాంత మీధరన్‌ 


a 


~ కేయునేతకయి పారనసేయుదు నా పరాత్సరున్‌ 


గాంధి నెహ్రూ కుణుంబ సంబంధు లంత 
శఘుగతి చావునొందుట చెట్ట మనకు 

न्ड బాటపై దేశమ్ము నుంచగలుగు 
శక్తియుతు డేప్వ డాగామి సమయమునను £ 


(స్రవంతి, జూన్‌ '91) 


కోట యాంధ్రుల గుండే కొలువుండి తొలితూర 
బఖజయధ్వజ మెగుర వేసినాడు 
రాజకీయ మహోగ్ర గ్రహణంబు తెదిరించి 
యసమూగు తజస్వియైనవాడు 
తెలుగు భాషా సంస్ఫృతిరక్షణాద్ధము 
దీక్ష గైకొన్న సద్దశికుండు 
కుఐిధథ छन्त కుట్టి నిర్వహణముల 


నలసట గనని శ్రమైకజీవి 


22 శీతావలవ్మాప్తు భూతలమున 
ప్రాచ్య ఆడ ० ఆగి మె 
ప్రాచ్య పాశ్షాత్యే సర్వ ప్రపంచమందు 


తెలుగువారికి గుర్తింపు తెచ్చానాడు 


ముఖ్యమంత్రి రామారావు బుధులు మెచ్చ 


చాపకూడును బెట్టి సమత బోధించిన 
పలనాటి బ్రహ్మన్న పాటివాడు 
టినురాలైనట్టి తెలుగుతల్లిని యుద్ద 


తంణిన కాపగ్ను ముంచినాడు 


64 


~ „~ & ~ ~< గ్ర च 
గడా (8८ - నూర్రదేవర రవికుమాడ్‌ 


स 


© 
© 
Gh 
UA 
అ 
9 
క 
GE 
( 
eh 
¢ 
Sy 
© 
९, 


[ब 


విమల కృష్ణానదీతిర విపుల బూమి 

ठ 
తెలుగుదనముట్టిపడ నూరు వెలయ కేపి 
ఉత్తవముల మహానాడు నుచితరితి 


నిర్వహించి యజేయుడై నిలిచినాడు 


ఇట్టి మహాపురుషుడు చే 

పట్టిన పథకములు ప్రజకు బంగారములే 
నెట్టుకొని ప్రజానీకము 

కట్టిన పట్టమున నిల్ముగాక స్టిరంటై 


తిరుమల శ్రీగిరినిలయులు 


ముతుణొంచగ నింక నూరు <> రోజుల్‌ 
| 


తెలుగువారి కెల్ల వివ్యతేజ 
మఘభ్యుదయ లురంపరాభివ్యద్దిని గాంచి 
నిష్కళంక చరిత నెగడు గాక | 


९८८ రవికుమాత్‌ 65 


తాతల నాటి నుండి కృషి ధర్మము తష్ట మటొండు कयः 
జాతి జనుల్‌ ఎటో కడుపు చల్లగ నేటికి నొక్కరుండు - ఆ 
వ్రాత € వైదిక సరస్వతి ముద్దుల పట్టయై పరం 

«~ a చు ఈ 4. 


జ్యోతిగ ठ కమ్మకుల శోభలు మీరె తెనుంగు నేలపై. 


కూచిపూడి వాసి కొమరు డంబాదేవి 
రామయారులకును ప్రేమమూర్తి 
బ్రహ్మవిదుడు సత్మపథగామి సద్వోగి 


బోధగురుడు పరమ పూరుషుండు. 


దలంచి ప్రవచించ తత్తరతగు 
ఏ బుషి మానవ హితకారియై ధర్మ 
పథము నిర్దేశించె ప్రజలకెల్ల 
ఏ బుషి తానిల్జి 255 శక్తిగా. 
कदरे మిథ్యార్థ వేదభాజ్య 
మే బుషి భారతియేతిహాన పురాణ 


2396६ డొష్టావళి జఅయులు వజులే 


కార్హకుశలత యాథధ్యాత్మికతయు గలసి 


యే అనం జగం £ त ~= >< 
८ 4. 1५. <. J ne రుదురు కుందు 


సందు ॐ ~र 2 
न> ఆతం - (कठ 4255 
॥ ~ 


७० [न्‌ ध 


ఆ దయానంచ బుషి కూడ మనునరించు 


८ 


त oh 


యో శ్రా ~ చ అ సలా (9 వక్ష © 
పరమ యోగింద్రు డాదర్శ పురుమడితడు. 


a ५ 232 mE వ రూ १ (ॐ) గా + पु भ क) ५ "ग Ta र ॐ) Ams 
ఆర్యసుమాజ జిజముల నాంధ్రభరిణని కూచిపూడిలో 
+ gin “~ ठ प < &‡ ष = 6 (ष म पन्था अन ङ्न 3 88८ ग्ट 
ధైర్యము మీర నాటి శ్రమధారల నంకురిలంగ జేసి తా 
26 > > च <~ ద న र र 4 नद \ రై యా ~ कष 
सत తోడ పెంచ నవి 355 నేటికి పూలు పండతో 
re) > cs 


నార్ముల సత్త యత్నములు మధములోొనె తలంచిచయూడగన్‌. 


వైదిక సాహితీ క్యషి నవారిత € 


प्न 


డాదరణీయమౌ తెనుగు నందు జనావఆ మోదమంద £ 


నొనర్షు సాధకుం 


తాదిగ బ్రహ్మ నూత్రముల నాగమ భాష్మము దర్శనంబులన్‌ 


సాదర బుదణి నయ్యువపనిషత్తుల రూగు జగదితాతు_డెే. 
యా ~~~ We లా Tr 


తొంబదెనిమిదేండ్లు దోడ్డప్రాయము నందు 
నాంధ్రముగ నిరుక్త మనువదించె 
ఆంధ్రవాణి కీతడనితర సాధ్యమౌ 

సేవ చేసి నాడు చిత్తశుద్ది. 


పరిఢవిల్లగ నూజేండ్ల క్రాయమిపుడు 

నూతనోత్లాహ దీప్తి ననువినమును వ 
చించు నత్సంత కరుణతో శిప్మతతికి 

వైదికాచార యౌగిక ప్రవచనముల. 


బుషితుల్ములైన వీరల 

కృషి యాదర్శము నమస్త గృహమేధులకున్‌ 
బుషి బుణము ऊरु तदु 

రుషుల మయి మనుదము భఛడర్మరూపిత బుద్దిన్‌. 


ఆరోగడ్యభాగ్యయుతులై 
సారమనిష్ష హ్యదయబల సంపన్ములునై 


స్టేహ గీతం - నూడ్డదేవర రబికుమార్‌ 67 


నూటేమిటి మనగల రి 
న్మూఖేండ్లును యోగజనిత నూతన శక్తిన్‌. 


ఇట్టి మహానుభావునకు నీశ్వర తత్త్వ విశుద్ద వేత్తకున్‌ 


పట్టిన ధరకేతునకు భానుర దర్శనశాస్త వేదికిన్‌ 


ఠం + 


మట్టిన మానికంబునకు మచ్చయెటుంగని వుణ్యశం కక్‌ 


€ 


పట్టెద పద్యహారతిని స్వాంత నముద్రము रदु బొందగడు. 


(8 ध 5 (1. 
ae 


కవిత యొక తీయ మామిడికాయ దాని 
మధురిమను గోలదలచిన మానవునకు 
రీతి నెరిడింతురే కాని చేతనిడుచు 
నమిలి యిత్త్తురె లోకులు నవ్వుకొనగ 


చెరువులోని చేప జెట్టుకొమ్మకు జేర్ణి 
ముంపు కాచితనుచు మురియు కోతి 
బుట్లిరుంగు ప్రక్యతి; నిన కాంతిగనినంత 
నుబ్బు డేగ, దాగు గజ్జిలంబు 


కాలగతికి తగిన లీల మారుట ఒప్ప 
సంప్రదాయమేని, చదువు లేని 

వ్యక్తి ననుసరించి వస్తఖండముగాని 
వైపరీత్త్య మగునె వనుధమీద. 


లువుడు శిష్యులు తనయంత ఎదుగుదురను 
చింతతో నుండు సతతము శ్రీగురుండు 


68 


= 


2८) లెప్పుడు పొదాల చెంతనుండ 
కోరుకొనుయండు కుతిత గురుడు నతము 


నిద్ర జిందయువాడు నిరుపయోడియె కాని 


ఉద్దరింపలేడు ఉరిజనుల 


ఒకరి కొకర మనెడి ఊహయే నంపద 
ధనము, పసిడి కాదు దంపతులకు 
ఆత్మత్యప్తికన్ష అభికమైనది లేదు 
అని యెరింగి మనలుకొనుట ॐ 


2९ 


జీవితపు తత్తమెరిదిన జేవులెపుడు 
బ్రతుకుదురు నిరాడంబర పథమునందు 
మరి నిరాడంబరులఅయిన మానవాళి 


సర్వులును తత్త్వమెలగిన జనులు కారు 


సంఘమున మార్చు కేవలె చాలననుచు 
బద్దకంకణులైనట్టి ప్రజలు కనరు 

००९ మార్పును తాయొంది రింతకునని 
తాను మారని వాడెట్లితరుల మారు ? 


న్నే లీతం శనూడ్యదేవర రబికుమాడ్‌ 


(భారతి, మార్చి '89) 


